తెలుగు నిఖిషా పొటిల్లో దేశభక్తి 


తు. ఉగ్రాణం చంద్రశేఖర్‌రెడ్డి 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 


తెలుగు అకాడమి, హైదరాబాదు 





01201. ౧2౮6 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


తెలుగు సినినూ సాటల్లో 
దేశభక్తీ 


రచయిత 
ఆచార్య ఉగ్రాణం చంద్రశేఖర్‌ రెడ్డి 
విశ్రాంత ఆచార్యులు 
తెలుగు అధ్యయన శాఖ 
యస్‌.వి. విశ్వవిద్యాలయం, తిరుపతి 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 
27,28, 29 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


మ రాష్ట సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి 4 





తెలుగు అకాడమి, హైదరాబాడు- 


(6/484 577777/240442 2/00 4645447467 
4 ౧౭44694406 ౧44డటుడిల 6442 ఉఊ౭ 4001642 40 4ట 204420 రంట6డి 6404242412 


44/4007 

10% ౭2 ౧౦జ6[25ల621 [ంగేర్వ/ 
50361601 : 2012 

1265 : 0. ౫71 + 96 + 1౪ 


(ల 
గౌం1ంళట తడరేయి, 0/రల20216 


6౮౦916 : 5000 
౧606 : 5. 25/- 


గాం113%066 0 ౧9౮౮౮ శకుగీ[8341, కంల2026- 500 029 
(402 26య1) బంరేలు 16 ౮ల౦౬౭11/ 50030166 50[యంఈ ౦01 
70640101 01 30015 ఖురే [642016 10 62101041 2020428263 
26 006 ౧17ల107 1౪7౦1 0% 116 ౮౦౪7౪౧౫0౦6 0 11612 10 116 
[11015607 0 40020 630౪106 ల౦1౦90%ల6 సలు 0౦111. 


“4// 778/6 172దొం0౪67 77 ౯బా రిం0/4 27౭ ౧౮౫7౦౧4 ౧౦౭7౫౫౭4 276 770 
౦7౧౦౫ ర 7264) ల6 6౭౧9646064 ర 2%)7 7060బూ/07 2గ)/ 4070036 
74040 6 772467 గ్రం77హూం7 ౧ ౯6 00గ్ర7౮్రాశల్‌ 0౫76౧. 


బొ/రీట్‌ంండ4 744 4 లిసగాలి/44 లీ? 


11242 42640011 
107ఢ410120201 


కణం?” 756/0 ౧౮ 


గయల 12601. /60120206 


7౫464 72 [74/47 
రుం66ే 21 [40/5. మాాఖజు! 11/60 ౦669110063 0/002026 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి సతతనాను 





ముఖ్యమంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 
సందేశం 


వవంచవ్యావ్తంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంన్మరించుకొంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 
తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 37 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్దాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 
ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘు[గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


కంత్‌ 7 డ్డ 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 


సి. దామోదర రాజనరసింహ 





నడ 
ఉపముఖ్యమంత్రి 
ఆంధప్రదేశ్‌ 
అభినందన 


ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 

పొగడరా నీతల్లి భూమి భారతిని 

నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయహ్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న. తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పండగ. 





ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృనంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాషు జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘు[గ్రంథాలను(మోనోగ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, సంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాహిత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటిపై, సాహిత్యచరిత్రల పై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 


“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 





00౧1 (0. 501, 511 [౯100% 
4-8100%, 4.9. 5606021121 
1/1641026 - 500 022 
9101౧6: 040-23454168, 
23450541 


2% :040-23450899 


1 టా! [లగిశత[, 850(48): 113.4 
410౧1566 10! 106గ3౧ & 041౧9, 
దీ!౯0[120109 & గిశ!౮5646౧)5, మో 
ఉంగప/ల & 0046) 5ల౧/106 & 500%, ౫.0.0. 
ఆం౪అయిులగ౧[౦0*శగ640౧2 916౮1 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 87 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశల్తా 
వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ 
తెలుగు మహాసభలి నిర్వహణకు ప్రభుత్వం 'నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘు[గ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికే”ఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. + 

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు[గ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 


(౧ వనితవపతా!. 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి. 
నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమి తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష్క సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష, జాతి, 
సంస్కృతి ప్రేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గుర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా (ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరఫున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27, 28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు (గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధి 
ప్రతిష్టులైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి ్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్హరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంస్కృతికమండలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి; ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంన్య్భృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వసంతకువమూర్‌ గారికి 
కృతజ్ఞతాభివందనాలు. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ప్రభుత్వం 

నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు : 

త్రీ ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మండలి 

శ్రీ మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 

దా. జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌.,(5) 

శ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌.,(0) సాంసృతిక శాఖ, సలహాదారులు 

శ్రీ వి. భాస్కర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 

శ్రీ ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 

శ్రీమతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 

ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 

శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌., ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌.(6) ప్రత్యేకాధికారి, శిల్పారామం 


ఆచార్య 'కె. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


దా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘు[గ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 

4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 


ధర్మమనుడు, తత్త్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్ధములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


01201. ౧2౮6 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 
దా! ఎన్‌. యోగిబాబు 
డా! టి. అరవింద 
శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 
శ్రీ ఎం. వెంకటేశం 


శ్రీమతి సి. శ్రీవిద్య 


గం 


శ్రీ ఎస్‌. భూపాలొరెడ్డి 
శ్రీమతి కె. గీతాంజలి 


డా!1' ఎం. శైలజ 


౫ ఈ (గ్రంథంలో వచురితహైన విషయాలకు, వివరాలకు అభ్యిపాయాలకు 
ఆయా రభయితల్తూరచయిత్రులే బాధ్యులు. 


ప్రవేశిక 


సమాజాన్ని ప్రభావితం చేసే మాధ్యమాల్లో ప్రధానమైంది సినిమా. 
సినిమా సమాజాన్ని ప్రభావితం చేసినట్లుగా, మరే మాధ్యమం చేయలేదనడం 
అతిశయోక్తి కాదు. సందర్భానుగుణంగా ఒక సన్నివేశాన్ని విశ్లేషించి, వివరించి 
చెప్పేది సినిమా. ముఖ్యంగా సినిమాల్లోని మంచి పాటలు ప్రేక్షకుల్లో 
వ్యృాదయాల్లో ముద్రవడిపోతాయి. నినిమాల్లోని నన్నివేశాలు 
గుర్తుండకపోయినా, ఆ సినిమాల్లోని పాటలు. మన నాలుకలపై నాట్యం 
చేస్తుంటాయి. మనిషి నడతను, నడకను మార్చగల మహత్తర శక్తి సినిమాకు, 
సినిమా పాటకు ఉంది. 


సినిమా సాహిత్యం సముద్రం అనుకొంటే అందులో ఆణిముత్యాల్లాంటి 
కొన్ని సినిమా పాటలు ఉంటాయి. సినిమాపాట త్రిముఖాత్మకం. అవి 1. 
సాహిత్యం, 2. సంగీతం, 8. సన్నివేశం. ఈ మూడు కలిపి పండితేనే ఒక 
సినిమాపాట విజయవంతమై ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది. “ఒక 
మహాకావ్యం రాయవచ్చేమోకాని, సినిమాపాట రాయడం కష్టం. సినిమా 
అనేది సామాన్యుడికి పుస్తకంలా తిరిగేసి, మళ్లీ చదువుకోడానికి వీల్లేదు. ఆ 
క్షణంలోనే (ప్రేక్షకుడి మనస్సులోకి, మెదడులోకి ఎక్కి అర్ధమైపోవాలి. అందువల్ల 
సామాన్య జనానికి చప్పున అందేలా పాట రాయడం కష్టమైన విషయం” 
- అని మనసు కవి ఆత్రేయ అన్నమాటలు అక్షరసత్యాలు. అలాగే “సినిమా 
పాటలు రాయడం, చాలామంది అజ్ఞానులు అనుకొనేటంత సులభం కాదు” 
- అన్న శ్రీశ్రీ మాటలు ఆలోచించతగ్గవి. 


ఈనాడు వివిధ విశ్వవిద్యాలయాల్లో సినిమా సాహిత్యంపై వస్తున్న 
పరిశోధనలు చూస్తే సినిమా పాటల్లో కూడా సాహిత్య విలువలు ఉన్నాయని 
తెలుస్తుంది. తెలుగు సినిమా పాటలపై, ప్రముఖ కవుల గీతాలపై కూడా 
ఎన్నో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. ఆ నేపథ్యంలోనిది 
ఈ తెలుగు సినిమా పాటలపై దేశభక్తి అనే లఘు పరిశోధక (గ్రంథం. 
2012 సం॥ డిశంబర్‌ నెలలో తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు 
మహాసభల ఉత్సవాలు పురస్కరించుకొని పాఠకులకు, తెలుగు సినిమాల్లో 
దేశభక్తి గీతాలు పరిచయం చేయాలని ఈ పుస్తకం రాయడం జరిగింది. 


ఈ (గ్రంథాన్ని నాలుగు అధ్యాయాలుగా వర్గీకరించి స్థూలంగా 
వివరించడం జరిగింది. 


మొదటి అధ్యాయం : * తెలుగు సినిమా పాట పరిణామం - వికాసం. 
రెండో అధ్యాయం : తెలుగు సినిమా పాటలు - వస్తు వైవిధ్యం 
.మూడో అధ్యాయం : - తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 
నాల్గో అధ్యాయం : తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 


మొదటి అధ్యాయం 1-3 
తెలుగు సినిమా పాట పరిణామం - వికాసం 

రెండో అధ్యాయం శా 12 
తెలుగు సినిమాపాటలు - వస్తువైవిధ్యం 

మూడో అధ్యాయం 18 - 60 
తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు వైళిష్ట్రం 

నాల్లో అధ్యాయం 61-95 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 





తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


ఆధునిక మానవుని వినోదార్థం రూపొందిన సినిమా ఒక కళగా 
పరిగణించవచ్చు. సినిమాలోని పాటలవల్ల మనిషి కలిగే అనుభవం 
వర్ణనాతీతం. నిజానికి పాట అనే ప్రక్రియలో ఎన్ని నడకల వైవిధ్యాలు 
చూపించవచ్చునో, అన్నీ ప్రశస్తంగా చూపించిన ప్రక్రియ సినిమాపాట. 
సినిమాపాట ఆధునిక జీవితంలో ఎంతో వైవిధ్యంతో, సంక్షిష్టతలో ఎన్నో 
శాఖోపశాఖలుగా విస్తరించింది. రసావిష్క్మరణలో వైవిధ్యం సంగతి అలా 
ఉంచితే, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే మానవ వికారాలను 
లేదా పరిణామాలను సినిమాపాట, గత డెబ్బై ఏళ్ళకాలంలో కనీసం యాభై 
ఏళ్ళపాటు అద్భుతంగా ఆవిష్కరించిందనడం అసత్యం కాదు. నేడు సినిమా 
పాట సామాన్య మానవునికి దగ్గరై, వాళ్ళను అమితంగా ఆకర్షిస్తున్న ఏకైక 
సాహిత్యరూపం. ఇటు ప్రభుత్వం, అటు జనసామాన్యం సినిమా కవులకు 
ఇస్తున్న ఆదర, సత్కారాలు చూస్తే సినిమాపాటకుండే ఆకర్షణ తెలుస్తుంది. 
జనజీవనంలో మమేకమైపోయిన తెలుగు సినిమాపాట దాని పరిణామ 
వికాసాల్ని ఈ అధ్యాయంలో స్టూలంగా విశ్లేషించడం జరిగింది. సినిమాపాట 
ఎన్నో బాలారిష్టాలనుదాటి, నిలదొక్కుకొనివేసిన అడుగుల్ని నడిచిన నడకల్ని 
బట్టి దాదాపు ఈ ఎనభై ఏళ్ళకులాన్ని (1931 - 2012) ఏడు దశలుగా 


2 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


వర్గీకరించి విశ్లేషించవచ్చు. సాపొత్య చరిత్రను కొన్ని యుగాలుగా 
విభజించకున్నట్లే, సినిమాపాట చరిత్రలో కాలానుగుణంగా, సాహిత్యపరంగా 
వచ్చిన మార్చులనుబట్టి పరిశోధనాదృవ్టిలో ఈ వర్గీకరణ జరిగింది. 
ఆయాకాలాల్లో వచ్చిన ప్రధానమైన పరిణామాన్ని బట్టి, సినిమాపాటను 
పరిశోధకులు ఏడుదశలుగా వర్గీకరించి విశ్లేషించడం జరిగింది. 

. అరుణోదయం (1931 - 1937) 

. భావోదయం (1938 - 1950) 

. రాగోదయం (1951 - 1960) 

. రసోదయం (1971 - 1978) 

. చంద్రోదయం (1971 - 1978) 

. అయోమయం (1979 - 1991) 

. తమోమయం (1992 - 2012) 


పై ఏడు దశల్ని పరిశీలిస్తే తెలుగు చలనచిత్ర చరిత్రలో రాగోదయం 
కాలమైన 1951 సంవత్సరం వసంతకాలం అని చెప్పవచ్చు. అప్పటికే 
ప్రసిద్ధులైన సీనియర్‌ సముద్రాల, సదాశివబ్రహ్మం, తాపీ ధర్మారావు, తోలేటి, 
సినిమా కవులుగా ప్రసిద్భలైనారు. వీరితోపాటు ముఖ్యంగా ఆత్రేయ, 
దేవులపల్లి, శ్రీశ్రీ, మల్లాది, ఆరుద్ర మరియు పింగళి లాంటి మహానుభావులైన 
కవులు అద్భుతమైన సినిమా పాటలురాసి సినీరంగప్రవేశం చేశారు. 1950-60 
కాలంలో ఎక్కువగా కొత్త నిర్మాతలు కూడా సినీరంగప్రవేశం చేశారు. విజయ, 
అంజలి పిక్చర్స్‌, ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌, అన్నపూర్ణ మొదలైన సంస్థలు 
ఉద్భవించాయి. రసోదయం కాలంనాటికి వీరందరితోపాటు ఒకపక్క కొసరాజు 
జానపదాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, తెలంగాణా ప్రాంతానికి 
చెందిన సినారె (సి.నారాయణ రెడ్డి దాశరథి లాంటి ఆధునిక కవులకు 
ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వెన్నెల వెలుగులతోపాటు చీకటి నీడలజాడలు 
ఉన్నా ఈ దశను చంద్రోదయం (1971-1978) గా పరిశోధకులు 
వర్ణించారు. ఇంతకుముందు ఉన్న దశలన్నింటిని ఉదయాలుగా అభివర్ణించి 
తర్వాత వచ్చిన ఈ దశకు అయోమయం (1979-1991) అని పేరు పెట్టడం 


అవి 


ఎ రా ల) యము బబ [౨0 ౯ 


తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి తె 
వర్తమానాన్నే కించపరచడం కాదు. ఈ దశలోవచ్చిన గొప్ప సినీకవులుగా 
వేటూరి, సిరివెన్నెలను పేర్కొనవచ్చు. ఈ దశలో తెలుగు సినిమాపాట నాలుగు 
రోడ్లకూడలి దగ్గర దిక్కుతోచని స్థితిలో నిలుచుంది. ఒక స్పిరమైన రూపం 
లేకుండా నానామార్దాలు తొక్కుతున్న తెలుగు సినిమా పాట పరిస్థితిని 
ఉన్నదున్నట్టు చెప్పడానికి అయోమయం అనే పదం పరిశోధకులు వాడాల్సి 
వచ్చిందని పాఠకులు గుర్తించాలి. 

తర్వాత వచ్చిన ఈ దశలో అనగా తమోమయం (1992 నుండి 
నేటివరకు) హీరో ఇమేజ్‌కి కాలం తగ్గిపోయి కథ, కథనాలకు ప్రాముఖ్యత 
పెరగడం గమనించతగ్గ అంశం. ఈ దశలో శృంగారగీతాలు వెల్లువలా 
వెలువడుతున్నప్పటికీ, వాటిలో అళ్లీలార్థ ప్రయోగాలు అంతరించి వాటి 
స్థానంలో హృద్యమైన కవితా చమత్కారాలు చోటు చేసుకోవడం, ఇతర గీతాల్లో 
వినోద, విజ్ఞానాన్ని అధికంగా అందించే సునిశిత వ్యంగవైభవం, హాస్యధోరణి 
ఎక్కువైన ఈ దశను తమోమయంగా పేర్కొనవచ్చు. ఈ దశలో వచ్చిన 
అధికశాతం తెలుగు నినిమాపాటలు యువతరాన్ని ఉదేకవరిచే 
మాదకద్రవ్యాల్లాంటివే. ఈ దశలో సినిమా అభిమానులు స్వరకల్పన చేసిన 
వాళ్లను తప్ప, సినిమా రచయితల్ని పట్టించుకోవడం తగ్గింది. 

సినిమాపాట వ్యాపారంతో ముడిపడిన సాహిత్యప్రక్రియ. అందువల్ల 
గీతరచనలో రచయితకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉండదు. అతను దర్శక, 
నిర్మాతల సూచనల మేరకు పాట రాయాల్సిన అగత్యముంది. వారు 
ఆదర్శ్భారాలకు పోయి, చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా ఉండరు. కనుక 
సినిమాల్లో అన్నీ కవితాత్మకమైన, రసాత్మకమైన పాటలు రావడం, రాయడం 
సాధ్యం కాదు. అయితే కాలానుగుణంగా రచయితలు తమ రచనా విధానాన్ని 
మార్చుకోవడమేకాక, మారుతున్న సాహితీ విలువల్లోని చీకటి కోణాల్ని 
తొలగించి వెలుగునింపడానికి ప్రయత్నించాలి. అలాంటి స్వేచ్చా స్వాతంత్ర్యాలు 
సినీగేయ రచయితలకు నిర్మాత దర్శకులు ద్వారా లభించినప్పుడు సినీగీతాల్లో 
కలకాలం నిలువగలిగే, ఉత్తమ సాహితీ విలువలు ఉన్న పాటలు ఉండడానికి 
అవకాశం ఉంటుందని పాఠకులు గుర్తించాలి. 





తెలుగు సినిమా పాటలు-వస్తు వైవిధ్యం 


సినిమా అనేది ఈ శతాబ్బాన్ని ఏలుతున్న ఏకైక కళ. అనాదిగా 
మానవ సమాజంలో పుట్టి సామాన్యులనుండి మాన్యులవరకు అందరిని 
ఆనందింపజేసే కళాప్రక్రియలన్నింటిని తనలో కలుపుకొని తిరుగులేని 
ప్రచారసాధనంగా స్థిరపడిన సమాహారకళ ఈ సినిమా. 


ప్రసిద్ధ సినిమాకవుల గేయాల బాగా పరిశీలించి, విశ్లేషించి చూస్తే 
అందులోని భావం లేదా భావాంశాలు ఆధారంగా స్థూలంగా తొమ్మిది 
రకాలుగా వర్గీకరించి వివరించవచ్చు. అవి (1) ప్రణయ గీతాలు 
(2) విషాద గీతాలు (3) దేశభక్తి గీతాలు (4) భక్తి గీతాలు (5) శ్రామిక 
గీతాలు (6) పిల్లల గీతాలు (7) ప్రబోధ గీతాలు (8) ప్రకృతి గీతాలు 
(9) ఇతరాలు అని తొమ్మిది రకాలుగా వర్గీకరించి పరిశీలించవచ్చు. 


1. ప్రణయ గీతాలు : ఇవి రెండు విధాలు. మొదటిది సంయోగ గీతాలు, 
రెండోది విరహ గీతాలు. 

ఏ. సంయోగ గీతాలు : ప్రేయసి ప్రియులు కలిసి పాడుకొనే గీతాలు, 
ఆలపించే గీతాలన్నీ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. 


తెలుగు సినిమా పాటలు - వస్తు వైవిధ్యం 


(గి 


క్ష. చిటపట చినుకులు పడుతూవుంటే 

చెలికాడే సరసన వుంటే 

చెట్టాపట్టగ చేతులుపట్టి 

చెట్టునీడకై పరుగెడుతుంటే 

చెప్పలేని ఆ - హాయీ 

ఎంతో వెచ్చగ ఉంటుందోయీ.. ॥చిటపట॥ (ఆత్మబలం, ఆత్రేయ) 
2, నన్ను దోచుకొందువటే వన్నెలదొరసానీ 

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ.. (గులేబకావళికథ, సినారె) 


3. పచ్చబొట్టు చెరిగీపోదులే నా రాజా 
పడుచుజంట చెదిరిపోదులే నారాజా (పవిత్రబంధం, ఆరుద్ర) 


బి) విరహ గీతాలు : విరహ శబ్దానికి ఎడబాటు, వియోగం అన్న అర్జాలు 
ఇవ్వబడ్డాయి. ఈ విరహాన్ని సినిమాకవులు తమ గీతాల్లో ఎంతో హృద్యంగా 
ఆవిష్కరించి చిత్రించారు. విరహ గీతాల్లో విరహకారణం ప్రకృతిని ద్వేషించడం, 
తాత్వికత, మరణకాంక్ష్మ శుభచింతన ప్రధానంగా కన్పిస్తుంది. 


అ) విరహ కారణం 


నీవేనా నను తలచినది నీవేనా నను పిలచినది 
నీవేనా నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది 


(మాయాబజార్‌, పింగళి) 
ఆ) ప్రకృతిని ద్వేషించడం : విరహంతో భగ్నహృదయులైన ప్రేమికులు 
ప్రకృతిని ద్వేషిస్తారు. 
ఎవరికోసం ఎవరికోసం 
ఈ ప్రేమమందిరం - ఈ శూన్యనందనం 
ఈ భగ్నహృదయం - ఈ అగ్నిగుండం 
ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం .. ॥ఎవరి॥ 
(పేమనగర్‌, ఆత్రేయ) 


6 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
ఇ) తాత్వికత : విరహంలో వేదాంతాన్ని పలికించడం ఈ కవుల ప్రత్యేకత. 


ఉదా॥ మనసు గతి యింతే 

మనిషి బ్రతుకింతే 

మనసున్న మనిషికి 

సుఖము లేదంతే... (పేమనగర్‌, ఆత్రేయ) 
ఈ) మరణకాంక్ష : ప్రేమ విఫలమై, ఆక భగ్నమై, జీవితంలో ఇక సుఖం 
లేదని (గ్రహించిన సమయంలో దుఃఖోద్వేగంలో మరణాన్ని ఆహ్వానించడం 
కన్పిస్తుంది. 

(పేమ ఎంత మధురం 

ప్రియురాలు అంత కఠినం 

పేమించుటేనా నా దోషము... 

పూజించుటేనా నా పాపము... 

నాలోని నీ రూషము నా జీవనాధారము 

అది ఆరాలి, పోవాలి ప్రాణం (అభినందన, ఆత్రేయ) 
ఉ) శుభచింతన : (ప్రేమికులు ఒకరినొకరు దూరమైన తాము ప్రేమించిన 
వారి సుఖాన్ని శుభాన్ని కోరుకొన్నట్టు ఈ గీతంలో తెలుస్తుంది 

ఎక్కడవున్నా ఏమైనా-మనమెవరికివారై వేరైనా 

నీ సుఖమే నేకోరుతున్నా- నినువీడి అందుకే వెళుతున్నా 

(మురళీకృష్ణ, ఆత్రేయ) 

2. విషాదగీతాలు : ఈ గీతాల్లో కవులు విషాదాన్ని కరుణరసాత్మకంగా 
చిలికించారు. 


జగమే మాయ బ్రతుకేమాయ 
వేదాలలో సారమింతేనయా..... (దేవదాసు, సముద్రాల) 


తెలుగు సినిమా పాటలు - వస్తు వైవిధ్యం గ్‌ 


కనుపాప కరవైన కనులెందుకు 
తనవారె పరులైన బ్రతుకెందుకు (చిరంజీవులు, మల్లాది) 


ఈ గీతాల్లో అడుగడుగునా విషాదం తొణికిసలాడుతుంది. 


38. దేశభక్తి గీతాలు : దేశభక్తిని ప్రబోధిస్తూ సినిమాకవులు ముఖ్యంగా త్రీతీ, 
ఆరుద్ర. సినారె రాసిన గీతాలు ఎంతో ప్రజాదరణ పొంది ప్రజల్ని 
చైతన్యవంతుల్ని చేశాయి అనడం అతిశయోక్తికము. 


క్షే 


లి 


పాడవోయి భారతీయుడా 

ఆదపాడవోయి విజయగీతిక 

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి 

సంబర పడగానే సరిపోదోయి. 

అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు 

అలుముకొన్న ఈ దేశం ఎటుదాగజారు 

స్వార్ధమే అనర్ధదాయకం అది చంపుకొనుట లాభదాయకం ॥పాడవోయి॥ 


(వెలుగునీడలు, శ్రీశ్రీ) 
గాంధి పుట్టిన దేశమా ఇది 
నెహ్రా కోరిన సంఘమా ఇది 
సామ్యవాదం రామరాజ్యం సంభవించేకాలమా 
గాంధి పుట్టిన దేశమా... 
సస్యశ్యామలదేశం ఆయినా నిత్యంక్షామం (2) 
ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు 
యువకుల .3క్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు 
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు 1!గాంధి॥ 
(పవిత్రబంధం ఆరుద్ర) 


8 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
త్రి న్స్‌ ధర్మం నీ సంఘం నీదేశం నువు మరువద్దు 
జాతిని నడిపి నీతిని నిలిపిన మహానీయులనే మరవద్దు 
సత్యం కోసం సతినే అమ్మినదెవరు- హరిశ్చంద్రుడు 
తండ్రిమాటకై కానలకేగినదెవరు- శ్రీరామచంద్రుడు 
అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా- లక్ష్మన్నా 
పతియె దైవమని తరించిపోయినదెవరమ్మా- సీతమ్మ 
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం 
అనుసరించుటే నీ ధర్మం వ్‌ ధర్మం మరువద్దు 11 జాతిని 


(కోడలుదిద్దినకాపురం, సినారె) 


మహనీయుల జీవితగాథల్ని పిల్లలకు సైతం అర్థమయ్యేరీతిలో ఈ 
గీతంలో సినారె వ్యాఖ్యానించడం అద్భుతం. 


తెలుగుజాతిమనది - నిండుగ వెలుగుజాతిమనది 

తెలంగాణానాది - రాయలసీమ నాది 

సర్కారునాది - నెల్లూరునాది 

అన్నీకలసిన తెలుగునాడు మనదే మనదే తెలుగు! 
| (తల్లా! పెళ్లామా) 


రాష్రసమైక్యతకు సినారె రాసిన దేశభక్తి గీతమిది. ఆనాడు మూడుకోట్ల 
ఆంధ్రుల జేజేలు అందుకొన్న గీతమిది. ఆ నాటికి ఈనాటికి తెలుగు 
ప్రజలందరు సమైక్యంగా ఉండాలనే కొరుకొనే గీతమిది. 


ఈ ప్రస్తకంలో ప్రధానంగా తెలుగు సినిమాల్లో వచ్చిన దేశభక్తీీతాల గురించే 
తరువాత అధ్యాయాల్లో విస్రతంగా చర్చించబడింది. అందువల్లనే ఇక్కడ 
రేఖామాత్రంగా నాలుగు దేశభక్తి గీతాలు మాత్రమే ఉదహరించడం జరిగింది. 


4& భక్తిగీతాలు : ఈ భక్తిని నవవధి భక్తిమార్గాల్లో సినీకవులు తమ గీతాల్లో 
రచించి ధన్యులైనారు. 


తెలుగు సినిమా పాటలు - వస్తు వైవిధ్యం | 0 


క్షే. 


శ్రీ తులసీ ప్రియతులసీ కుభమునీయవే 
జయతులసీ శుభము నీయవే (గుణసుందరి కథ, పింగళి) 


మహేశపాపవినాశా 

కైలాసవాసా, ఈశా 

నిన్ను నమ్మినాను, రావా 

నీకంధరా- దేవా (శ్రీకాళహస్తిమహత్యం, తోలేటి) 


శ్రీరామనామాలు శతకోటి 
ఒక్కొక్కపేరు బహుతీపి- బహుతీపి (మీనా, ఆరుద్ర) 


శేషశ్రైలవాస శ్రీ వేంకటేశా 
శయనించు మాఅయ్య శ్రీచిద్విలాసా (శ్రీ వేంకటేశ్వర మహత్యం, ఆత్రేయ) 


5. శ్రామిక గీతాలు : సినిమాకవులు శ్రమకు ఎంతో ప్రాధాన్యమిచ్చి, శ్రామిక. 
గీతాలద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొనివచ్చారు. 


క్షే. 


జయమ్ము నిశ్చయంబురా భయంబులేదురా 

జంకు గొంకులేక ముందు సాగిపొమ్మురా 

కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును 

ఈ లోకమందు సోమరులై ఉండకూడదు 

పవిత్రమైన ఆశయము మరువకూడదు జయమ్ము! 


(శభాష్‌రాయుడు, కొనరాజు) 
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే 
అలుపు సొలుపేమున్నది 
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది. 
మనకు కొదవేమున్నది. ఆడుతు! 


(తోడికోడళ్ళు, కొసరాజు) 


10 


తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


6. పిల్లల గీతాలు : సినీేగేయసాహిత్యంలో కూడా పిలల్ల కోసం సృజింపబడిన 
/ 
ఎన్నో గీతాలున్నాయి. 


క్ష 


డా 


కల్లకపటమెరుగని కరుణామయులే _ (లేతమనసులు, ఆరుద్ర) 


పిల్లలు దేవుడు చల్లనివారే. 


సన్నజాజి పువ్వులు చందమామకాంతులు 
చిన్నారిపాప నవ్వులు (అమాయకురాలు, ఆరుద్ర) 


బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి 
నీబోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో నా (ఆడబ్రతుకు, సినారె) 


7. ప్రబోధ గీతాలు : మానవజీవితమే ఆలంబనగా వాస్తవ అనుభవాల 
ప్రాతిపదికపై, నైతికవిలువలకు ప్రాముఖ్యతను ఇచ్చి రాయబడిన సినీగీతాలను 
ప్రబోధగీతాలుగా చెప్పవచ్చు. సనాతన సంప్రదాయానికి హేతువాదానికి 
జరిగే సంఘర్షణను ప్రతిబింబించే ఆపాత మధురమైన గతానికి కింది పాట 
మంచి ఉదాహరణ. 


కనులకు తోచి చేతికందని ఎఏండమావులున్నాయ్‌ 
సోమగమొంది సుఖమునోచని (బ్రతుకులున్నవి కొన్ని 
భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని 


మనసున కలిగి పలుకగరాని తలపులున్నవి కొన్ని 


సృష్టిచేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే? 
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే? 

కనుల నొసగినది దేవుదైన మరి అంధుల నేల సృజించే? 

పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే? 1॥కనులకు॥। 
వేదశాస్తములు చదివినవారే ఎరుగరు సృష్టివిలాసం 

అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం 

బ్రతుకంతా పలు ్రశ్చలమయమై బ్రతుకును జన సముదాయం 
బదులుకోసమని వెతుకుట మాని బ్రతుకుటయే న్యాయం 


(బాటసారి, సీ; సముద్రాల) 


తెలుగు సినిమా పాటలు - వస్తు వైవిధ్యం క్ష 


8. ప్రకృతి గీతాలు: సినిమాగీతాల్లో ప్రకృతివర్జనలు సన్నివేశానికి అనుగుణంగా 
కన్పిస్తాయి. ఈ గీతాలను సినిముకవులు అద్భుతంగా రచించారు. 


. “ఎచటినుండి వీచెనో ఈ చల్లనిగాలి 
తీవెలపై ఉగుతూ పూవులపై తూగుతూ 
ప్రకృతినెల్ల హాయిగా-తీయగా-మాయగా 
పరవశింప జేయుచూ 
ఎచటినుండి వీచెనో ఈ చల్లనిగాలి” (అప్పుచేసిపప్పుకూడు, పింగళి) 


2. “తెలియని ఆనందం నాలో 
కలిగినదీ ఉదయం 
పరవశమై పాడేనా పృదయం” (మాంగల్యబలం, శ్రీత్రీ) 


ఒ “నిన క్నలేని అందమేదో 

నిదురలేచెనెందుకో 

తెలియరాని రాగమేదో 

తీగసాగె నెందుకో- నాలో 11నిన్న!। 
పూచిన ప్రతి తరువోక వధువు 

పూవుపూవున పొంగెను మధువు 


ఇన్నాళ శోభలన్నీ ఎచటడదాగెనా...” (పూజఫలం, సినారె) 


9. ఇతరాలు : పైస చెప్పినవికాక అన్నవైెల్లెళ్ల అ అనుబంధం తెలుగింటి ఆదపడుచు 
అందాలు, సమాజంలో దానికున్న ప్రాధన్యత, పొడుపు కథల్లాసాగే పాటలన్నీ 
ఇందులో చెప్పవచ్చు. 

1. _ అన్నానీ అనురాగం, ఎన్నోజన్మల పష పుణ్యఫలం (ఆడపడుచు, సినారి) 


2. ముత్యమంతా పసుపు ముఖమెంతోఛాయ 
ముత్తయిదు కుంకుమ బతుకంతఛాయ (ముత్యాలముగ్గు, ఆరుద్ర) 


12 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
3. ధనమేరా అన్నిటికి మూలం 
ఆధనము విలువ తెలుసుకొనుట మానవధర్శం (లక్షీనివాసం, ఆరుద్ర) 


శీ. చుక్కలు పొడిచేవేళ 
మక్కువ తీరేవేళ 
ఆడపిల్లే పొడుపుకథనే పొడవాలీ 
అందగాడే తెలుసుకొని విష్పాలీ (జమీందార్‌, ఆరుద్ర) 


ఇలా ఎన్నో రకల నినిమా పాటలు రాని, అందరినిమెప్పించి 
ఈసినిమాకవులు ప్రజాకవులు కాగలిగారు. ఈ ప్రిసిద్ధ కవులగీతాలన్నిట్రినీ 
ఒక్కసారి సింహావలోకనం చేస్తే రకరకాల పువ్వులు కట్టిన కదంబముల 
దర్శనమిస్తుంది. ఒక పాట ఒకరచయితదే ఏకాలంలో రాయబడినా, 
చలనచిత్రంలోని సీన్‌ ప్లేలోఇమిడి పోగల్లింది మాత్రమే మంచి చలనచత్ర 
గేయమవుతుంది. అది ఒకదైవస్తుతి కావచ్చు, ఇరువురి ప్రేమగీతం కావచ్చు, 
విషాదగతం కావచ్చు, ఒక దేవభక్తి గీతం కావచ్చు అలా రాయగల్లిన రచయిత 
చలనచిత్ర రంగంలో పదికాలాలపాటు మిగులుతాడు. ఈ గుణం కొరవడిన 
రచయిత అటుపుట్టి ఇటు నిషమిస్తాదన్నది నిజం. 


3 


తెలుగు సినిమాల్లో 
దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 


దేశభక్తి ప్రతి జాతికి విసర్ణ సుందరమైన సహజ భావన. ప్రతివ్యక్తికి 
తను పుట్టిన దేశం మీద నిష్క్మళంకమైన, నిరుపమానమైన భక్తి, ఆచారాల 
మీద, సంప్రదాయాల మీద అపారమైన అభిమానం, తన జాతి (శ్రేయస్సు 
కొరకై పాటుపడాలనే తపన - ఇవీ దేశభక్తికి మూల భూతాలైన సూత్రాలు. 


"2౧౧౦౧3౧1 [0203 106 101 116 00906) 206 01 16 ౧౪80103 
226 [26101003 0016 008009 ౭2200, ౧20౧౦6౩ 11116 2 19611082 0€016- 
633 206 లగ౫౦లు[10 0 6 2600. 162130 6203 26206010 66 1216 
206 6016, 23 ౪7611 23 4౪౦౧100 (0 (16 ౪7611216 ౦116 00మయయి[0గ. 


సూర్యుడస్తమించని ఆంగ్ల ప్రభుత్వం మీద భారతీయులు సాగించిన 
స్వాతంత్రోద్యమానికి తమ దేశం మీద ఉన్న భక్తే కారణం. ఒక శతాద్ది 
భారతీయుల మనస్సులను పూర్తిగా ఆక్రమించుకొని లక్ష్యం సాధించేటట్లు 
చేసిందీ దేశభక్తి. సంఘాన్ని నడిపించే కవిలో దేశభక్తి అధికారికంగా ఉండడం 
అసహజం కాదు. తను పుట్టిన జాతికి మేలు చేకూర్చాలనే ఉదాత్త రచనల 


ద్వారా 'మార్దాన్ని సూచిస్తూ పోతాడు కవి. 


1 "16 ౪/0%16 3001 %0/010026612, ౮౦10280 54 : 001.13, 0. 6143 


4 క తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 

ఈ భారత స్వాతంత్రోద్యమంలో ఆంధ్రుల పాత చాలా 
ప్రముఖమైంది, చిరస్మరణీయమైంది. ఆధునిక తెలుగు కవుల పాత్ర కూడా 
అనన్య సామాన్యమైంది. 'స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ రాజకీయ 
నాయకులు పలుకగా ప్రజలు వారివెంట నడిచారు. అప్పుడు కవులు కూదా 
తమకు తోచిన విధంగా వాళ్ల దేశభక్తిని వెల్లడించారు. తమ కలాలను 
తుపాకులుగాను, తమ గీతాలను తూటాలుగాను చేసుకొని ఆంగ్రేయులపై 
ధ్వజముత్తారు. కవుల సారవంతమైన నాక్కులతో ప్రజలలో ఆవేశం కట్టలు 
తెంచుకుంది. ఉద్వేగం ఉర్రూతలూగింది. నాదు జాతి, నాదేశము నాదు 
భాష అనే స్ఫూర్తిని పొందిన వ్యక్తి వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. 

నవల, నాటకం, పద్యం, వచనం, హరికథ, బుర్రకథ, గేయాలు 
ఒక్కటేమిటి అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ 
న్ఫూర్తిని కల్గించే రచనలు చేయబడ్డాయి. ఈ రచనలన్నీ ప్రజలను 
దేశభక్తులుగా, ఉద్యమశీలురుగా ్రేరేపించాయన్న మాట మాత్రం వాస్తవం. 

ఈ వరుసలో అందరికీ సులభంగా అర్ధమయ్యేది, భావ గాంభీర్యం 
కల్గింది అయిన సినీ గేయం మిగిలిన సాహిత్య ప్రక్రియల కంటే ఎక్కువ 
ప్రచారం పొందింది. ముఖ్యంగా గురజాడ, రాయప్రోలు, గరిమెల్ల 
సత్యనారాయణ మొదలైన వాళ్ళు రచించిన గేయాలు సినిమాల్లో విరివిగా 


ప్రచారం పొందాయి. 


స్వాతంత్రోద్యమ కాలంలో రాయబడిన గరిమెళ్ళ సత్యనారాయణ 
గేయం ప్రజల్ని ఎంతగానో ఉద్రేకపరిచింది. 


“మాకొద్దీ తెలదొరతనము దేవ 

మా కొద్దీ తెలదొరతనము 

మా ప్రాణాలపై పొంచి 

మానాలు హరియించె ॥మూ కొద్దీ! 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం శే5్‌ 


పన్నెండు దేశాలు - పండుచున్నాగాని 

పట్టెడన్నమె లోపమండి 

ఉప్పు ముట్టుకుంటే దోషమండి 

నోట మట్టికొట్టీ పోతాడండి 11మా కొద్దీ! 
నూట నలుబది నాల్గు 

నోటికి తగిలించి మాటలాడ వద్దంటాడు 

మమ్ము పాట పాడవద్దంటాడు 

తనను దాటి వెళ్ళ వద్దంటాడు 

అయ్యో చేటు తెచ్చుకొమ్ము 

చెడిపోమంటాడు” 1॥మా కొద్దీ! 
అనే విధంగా నూట ఇరవై పంక్తుల్లో ఈ గేయం రచింపబడింది. 


ఇందులో ఆంగ్లేయుల అరాచకత్వాలను, వాటివల్ల భారతీయులు అనుభవించిన 
బాధలను కవి మన కళ్లకు కట్టినట్లుగా తెలిపాడు. ఈ పాటలోని కొన్ని 
ఖండికల్ని “కాలచక్రం” (1938) చిత్రంలో ఉపయోగించుకున్నారు. 
జాతీయోద్యమ, దేశభక్తి గీతాల్లో సాధారణ లక్షణాలను బట్టి ఈ కింది 
విధంగా విభజించి విశ్లేషించడం జరిగింది. అవి 


క్షే 


౭ 
8 
త్తే 


ల 


మాతృభూమిని స్తుతించడం 


. నాటి పరిపాలకులను నిందించడం 


పూర్వవైభవ స్మరణం 


. స్వాతంత్ర్య తత్త్వం, ప్రజల్ని స్వాతంత్రోద్యమ భాగస్వాములు చేయడం, 


స్వాతంత్రోద్యమ ఘట్టాలు మొ॥వి - విశ్లేషణ 
జాతీయ పతాకం, రాట్నం మొదలగు వాటిని కీర్తించడం 
భారతీయ నాయక స్తుతి 


16 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
8.1 మాతృభూమిని స్తుతించడం 

“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నాడు వాల్మీకి. 
కన్నతల్లి, పుట్టిన చోటు స్వర్గ్ణంకన్నా మిన్న అనడంలో అతిశయోక్తి ఏమీ 
లేదు. మనిషి తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పటి నుంచీ మట్టిలో కలిసిపోయేదాకా 
తల్లిలాగా పెంచి పోషించేది మాతృభూమి. వ్యక్తి అభివృద్ధికి అన్నివిధాలా 
చేయూతనిచ్చే స్వదేశం తల్లి వంటిది. కనుకనే భారతమాతను స్తుతిస్తూ 
చిత్రగీతాలు కూడా అనేకం వచ్చాయి. 

“బాల యోగిని” (1937) లో చందాల కేశవదాసు రచించిన పాట 
కూడా మాతృభూమిని స్తుతించిందే. 


“వందే వందే భారతమాతా 
భారతమాతా భాగ్యోపేత 
ధర్మసమేత నిర్మల చకితా 
స్వర్గ విలాసం భారతదేశం...” 
ఇందులో భారతమాతను భాగ్యోపేతగా. ధర్మసమేతగా, నిర్మల 
హృదయినిగా ప్రస్తుతించడం కన్పిస్తుంది. 
ముఖ్యంగా జాషువా రాసిన పద్యాలు సినిమాల్లో ఉపయోగించుకోవడం 
జరిగింది. 
“సగర మాంధాత్రాది షట్బక్రవర్తుల 
అంకసీమల నిల్చినట్టి సాధ్వి 
కమలనాభుని వేణుగాన సుధాంబుధి 
మునిగితేలిన పరిపూత దేహ 
కాళిదాసాది సత్మవి కుమారులు గాంచి 
కీర్తినందిన పెద్దగేస్తురాలు 


1. బాలయోగిని, చందాల కేశదాసు, 1997. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పొటలు - వైళిష్ట్రం [17 

బుద్దాది మునిజనంబుల దపంబున మోద 

బాప్పముల్విడిచిన భక్తురాలు 

సింధు గంగానదీ జలక్షీరమెపుడు 

గురిసి బిడ్డల. పోషించు కొనుచున్న 

పిచ్చి బాలెంతరాలు మా భరతమాత 

మాతలకు మాత సకల సంపత్సమేత” 

ఈ పాటను '“బాలరాజు (1948) చిత్రంలో ఉపయోగించడం 
జరిగింది. భరతమాత గొప్పదనాన్ని కీర్తించిన పద్యమిది. 

“జయ జననీ పరమ పావనీ జయ జయ భారతజననీ! 

శీతశైల మణి శృంగకిరీటా - సింహళ జాంబూనదపీఠా! 

వింద్య మహీధర మహామేఖల 

విమల కాళ్ళీర కస్తూరి రేఖ 1 జయ॥। 

గంగా సింధూ మహానదీ 

గౌతమి కృష్ణా కావేరీ 

జీవసార పరిపోషిత కోమల 

సస్య విశాలా శ్యామలా” 1జయ॥ 

ఇందులో భారతదేశంలోని పర్వతాలు, నదీ నదాల ప్రస్తావనతో 
భారతమాత స్తుతి సాగింది. 


“జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి 
జయ జయ జయ శతసహస్ర నరనాఠీ హృదయనేత్రి ॥1జయ॥ 


జయ జయ సశ్యామల సుశ్యామల చేలాంచల 
జయ వసంత కుసుమలతా లలితలలిత పూర్ణకుంతల 
జయమదయ హృదయగేయ లాక్షారుణ పదయుగళ _ | జయ॥ 





2. బాలరాజు, జాషువా, 1946 
1. మనదేశం, సీనియర్‌ సముద్రాల, 1949. 


18 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
జయ దిశాంత గత వసంత దివ్యగాన పరితోషణ 
జయగాయక వైతాళిక గళవిశాల పత వనహారణ 
జయ మదీయ మధుర గేయ శోభిత సుందర చరణం”* |;జయ॥! 


నిజానికి ఈ పాటను దేవులపల్లి 1933లో కాకినాడ పి.ఆర్‌. కళాశాల 
విద్యార్థుల కోసం రాశాడు. అప్పట్లో ఆ పాటను జాతీయ గీతం చేయాలనే 
ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ పాట సినిమాల్లోకి రాకపూర్వమే వింజమూరి 
సీత, అవసరాల అనసూయలు ఆకాశవాణిలో ఆలపించగా - ఆంధ్ర 
దేశమంతటా విసృత ప్రచారం పొందింది. 


3.2 నాటి పరిపాలకులను నిందించడం 


బ్రిటిష్‌ పాలకుల పరిపాలన కింద మగ్గిపోతున్న భారతీయుల్లో 20వ 
శతాబ్బారంభం నుండే జాతీయ చైతన్యం, బానిసత్వ నిరసనం మొదలైన 
భావావేశాలు మొలకెత్తసాగాయి. శతాబ్దాలుగా పరాయి పాలన కింద 
నలిగిపోతున్న అన్ని ప్రాంతాల్లోనూ స్వాతంత్రోద్యమ జ్వాలలు నూతన 
చైతన్యాన్ని రగిలించసాగాయి. దేశంలో ఏ మూల ఏ ఉద్యమం తలెత్తినా, 
అది క్రమంగా అన్ని ప్రాంతాలను ప్రభావితం చేసేది. అన్ని ప్రాంతాల 
ప్రజలు అప్పటి పాలకులను, పాలనా పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించారు. 
ఆ సమయంలో వచ్చిన అన్ని సాహిత్య ప్రక్రియలు కూడా ఈ కోవలోనే 
నడిచాయి.. మన చలన చిత్ర గీతాల్లో కూడా ప్రజాకంటకులైన బ్రిటిష్‌ 
పాలకుల్ని తూర్పారబట్టడం కన్పిస్తుంది. మన చలనచిత్ర దేశభక్తి గీతాల్లో 
ప్రజల్ని సరిగా పాలించని పాలకుల్ని తూర్పారబట్టడం కన్పిస్తుంది. 


“కనీసం ్రతిమనిషికి 
కూడు గుడ్డ నీడయినా ఉండాలా? 


కాని మిగలాలా? మరీ బ్రతకాలా? 11కనీసం॥ 


నకల లు మక వడ లకక వ ల ఆ 
2. రాక్షసుడు, దేవులపల్లి, 1986 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం [9 


ఓ 


రాజును దించినా - ఏ రాజ్యం మారినా 


యిజం వచ్చినా - ఏ పార్టీ యేలినా 


ఓ ౯ 


ఖోగం పట్టినా - ఏ భాగ్యం కలిగినా 11కనీసం!। 


లా 


యేటిని నిల్పినా 
కోటలు గట్టినా 


పల్లెలు నిండినా. 


లాలాలు 


పట్నం వెబిగినా 1కనీసం॥ 


లా 


నాయకుదొచ్చినా 


ఓ 


ఆర్హుల జూచినా 


లా 


పలుకులు పల్మినా 


చిలుకలు కుల్కినా' 11కనీసం॥ 


లా 


ప్రజలందరూ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు పొందే రాజ్యం 
రావాలనే ఆ కాంక్ష పై గీతంలో కన్పిస్తోంది. 


ు 


“ప్రజల మాటను మీరక రాజ్యమేలు 

రామచంద్రుడు వెలసిన రమ్య భూమి 

శాంత్య హింసల కొరకు రాజ్యము త్యజించు 

బుద్ధ భగవానుడలరిన పుణ్యభూమి 

ఇపుడు నీదైన ఏ రీతి ఏలగలవో - 

మంచితనము కలకాలము నిలచియుండును 

ఇక వంచన వఏినాటికి నశించి తీరును 1మంచితనము॥। 


దీనులని పేదలను హీనముగ చూచేవు 
చలి చీమలొకటైన సర్పమే చావదా! 


1. మేరికం అనిసెట్టి, 1954. 


20 


తెలుగు సినిమూ పాటల్లో దేశభక్తి 
బలహీనులని ప్రజల చులకనగ చూచెవు! 
గడ్డిపోచలు కలసి గజము బంధించవా! 
ప్రజలే ప్రాణముగా, దేశము దేహముగా 
భావించి పాలించే రాజే రాజు” 1;మంచితనము॥। 


అన్వాపదేశంగా బ్రిటిషు పాలకులను నిందించిన గీతమిది. వర్తకం 


కోసమని మన దేశానికి వచ్చిన బ్రిటిషు వాళ్ళు క్రమేణ మనకు పాలకులై 
మనల్ని విపరీతమైన బాధలకు గురి చేశారు. అలాంటి కర్కోటక పాలకులకు 
ఏనాటికైనా పతనం తప్పదని హెచ్చరిక పై గీతంలో కనిపిస్తుంది. 


8.3 పూర్వవైభవ స్మరణం 


సిరి సంపదలకు పుట్టినిలైన భారతదేశపు వైభవాన్ని మన తెలుగు 


సినీకవులు సందర్భానుసారం స్మరించిన గీతాలు అనేకం మనకు కనిపిస్తాయి. 
ఉదాహరణకు - 


“ఓంకార నాదస్వరూపా 

భావరాగ తాళప్రదీపా 

నాట్యకలాపా! నటరాజా! 

నమో! నమో! నమామీ! 
ఇలలో సాటిలేని భారతదేశం మా దేశం 1॥ఇల॥ 


కనులకు సుందరం - కళలకు మందిరం 
మా దేశం సుందరం - కళలకు మందిరం 1॥ఇల॥ 


పావన హిమశైలం - గౌరి కిరీటం 

నిర్మల గంగానది - జీవప్రవాహం 

దక్కను వజ్రాల - పచ్చలహారం 

మా కాళ్ళీరం - రమ్యారామం”" 1ఇల॥ 
బందిపోటు, దాశరథి, 1963. 
సంఘం, తోలేటి వెంకటరెడ్డి, 1954. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 21 

భారతదేశపు భౌగోళిక పరిస్థితులు, మేధోసంపద, సుందర ప్రదేశాలు 
తదితరాల స్మరణ ఈ గీతంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 

“సంగీత సాహిత్యమే మేమే - నవ 

శృంగార లాలిత్యమే మేమే 

రాగానికి లాస్యం చేసి భావానికి జీవం పోసి. 

నాట్యానలో కాలేలేమూ - మాసరిమేమేగా 

కాకతీ సామ్రాజ్యలక్ష్మి రుద్రమదేవి 

అరి భయంకర ఖడ్గధార నేనేను 

అలనాటి పలనాటి వర బాలచంద్రుల 

శౌర్య ప్రతాపాల సారమే నేనూ 

ననుమించి - నన్నాంచగల వీరులెవరూ? 

పరమ మహేశ్వరుడు పాల్కురికి సోమన్న 

పలుకులల్లిన వీరగాథలే నేనూ” 


రుద్రమదేవి, పాల్కురికి సోమన్న వంటి మహాకవులకు పురిటిగడ్డ 
భరతమాత. సంగీత సాహిత్యాలకు కాణాచి భారతదేశం అనే భావాన్ని పై 
గీతం స్ఫురింపజేసింది. 

“వీరనివాసం భారతదేశం జగతికి ఆదర్శం 

నీతికి నిలయం వైరికి కివియం నిత్యానందమయం 

చరిత్రలోన బంగారు రేఖలు అమరిన దేశమిది - మరి 

దశదిశలన్నీ ప్రతిభను పాడిన రాముని రాజ్యమిది 11నీతికి।। 

దానం త్యాగం మాయని న్యాయం ప్రగతికి మాసందేశం 

తమ తనువును సైతం దానం చేసిన ఘనులది మా వంశం నీతికి 


వీరుల శౌర్యం ఏరులు పారిన భారత నీతికథా - అది 
పగతురువిన్నా వారల విభవంవంచును శిరము కదా” 11నీతికి॥ 


2. యోధాన యోధులు, శ్రీశ్రీ, 1963. 


22 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 

భారతదేశం పీరనివానమని బంగారు లేఖలు ఉదయించిన 
తేజోఖందడమని, భారతదేశపు పౌరులు అవసరమైతే ప్రాణత్యాగాలకైనా 
వెనుదీయరనే అంశం పై గీతంలో ప్రస్తావించబడింది. 


భారతదేశపు భౌగోళిక పరిస్థితులు, మేధోసంపద, సుందర ప్రదేశాలు 
తదితరాల స్మరణ ఈ గీతంలో ప్రస్ఫుటమయింది. 


ళ్‌న్లా జన్మభూమి ఎంత అందమైన దేశము 
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము 
నా సామిరంగా హొయ్‌ హొయ్‌ నాసామిరంగా నా జన్మ 


నడిచే దారిలో నవ్వే పువ్వులు - శాంతి 

నాదాలతో ఎగిరే పిట్టలు 

పచ్చని జంటలు - వెచ్చనీ జంటలు 

చల్లని జీవితం ఇదే నవభారతం 1నాజన్న్మ॥ 


బతకాలందరూ దేశం కోసమే - దేశ 

మంటేను మట్టికాదోయ్‌ మనుషులోయ్‌ 

స్వార్థమూ వంచనా లేనిదే పుణ్యము 

త్యాగమూ రాగమూ మిళితమే ధన్యమూ”' |॥నాజన్మ! 


ఉన్న ఊరు స్వర్ణం కంటే గొప్పది అందుకే జననీ జన్మ భూమిశ్చ 
స్వర్గాదపి గరీయసి అన్నారు. అలా జన్మభూమి సౌందర్యాన్ని స్మరించుకుంటూ 
నవభారతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ఈ పాటలోని ప్రత్యేకత, 


1. సిపాయి చిన్నయ్య, ఆరుద్ర, 1969. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 23 
8.4 స్వాతంత్రతత్వం, ప్రజల్ని స్వాతంత్ర్యోద్యమ భాగస్వాములు 
చేయడం, స్వాతంత్రోద్యమ ఘట్టాలు మొ[[వి - విశ్లేషణ 

3.4.1 స్వాతంత్ర్య తత్త్వం 


మానవుడు స్వాతంత్రాభిలాషి. అది అతని జీవం. అతని జన్మహక్కు 
ఆ స్వాతంత్ర్యానికి, క్షతి కలిగినప్పుడు అతని ప్రాణం విలవిలలాడి పోతుంది. 
స్వర్గసుఖాలు సమక్షాన నిలిపినా సమాదరించడు. స్వేచ్చలేని స్వర్ణం కంటే 
నరకమే మేలని మిల్టన్‌ మహాశయుడు చెప్పడంలోని పరమార్థమదే!. 
విప్రవమూర్తి వీర సవార్శర్‌ కూడా "716 101631 0£ 16ల0ల06ల106 13 06/61 
జు 116 0486 110౪21 4646 0£80164'* అంటాడు. చివరకు నోరులేని పక్షి 
కూడా స్వేచ్చగా రెక్కలల్లారుస్తూ వినువీధిలో విహరించాలనుకుంటుందే గాని 
బంగారు పంజరాన్ని కోరదు. స్వాతంత్ర్య సంపాదనం కొరకు మృత్యు ముఖానికి 
అభిముఖంగా వరుగెత్తిన వారెందరో చెవ్పలేం. ఈ యజ్ఞంలో 
అసువులర్చించడం అదృష్టంగా సైతం భావించబడుతుంది. బానిసత్వం 
చిట్టెములు కట్టిన చీకటి గుయ్యారం. ఆ గుహాంతర తమోవటలివి 
పారద్రోలడానికి వజ్ర సంకల్పమనే దీపం అవసరం. ఆ దీపం వెలుగులు 
విరజిమ్మినప్పుడే జీవితాలు పండుట, (బ్రతుకు ప్రాంగణాన బంగారాలు 
నిండుట. ఇదే స్వాతంత్ర్య తత్త్వం. దీన్ని చాటుతూ మన తెలుగు సినీకవులు 
చిత్రగీతాలు అనేకం రచించారు. ఉదాహరణకు- 


“నవోదయం - శుభోదయం 
నవయుగ శోభా - మహోదయం 
ఆడునదిగో - అరుణ పతాకం 


1. ౨426156 [058 93001. 1. 2411100 పెం6ం6గం21 ₹/0గ0ు, 66.0౪ ౨౦౪8125 
5301. 1969. 
106120 12 00116ళఖలడేలం6 - 1857, 1౧09. 5జాజ12% 1909. 


24 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


పాడునదిగో - నవయువలోకం 

స్వతంత్ర జీవన - ప్రభాతగీతం, ప్రబోధ గీతం 
జవరాలి మేలి - చెంగావి మోవి 

నవరాగ రేఖ - లవిగో”ో 


అభ్యుదయ భావాలతో కూర్చిన నవరాగ గీతమిది. జానపద చిత్రాలలో 
ఇలాంటి గీతాలు చోటు చేసుకోవటం అరుదు. భారతమాత పరదాస్య 
శృంఖలాల నుండి విముక్తమైన ఆనంద వర్షంలో (1947) సముద్రాల వారి 
అంతరంగంలో ఉదయించిన అరుణారుణ గీతంగా అభివర్ణింపవచ్చు. 


'మదాలసి (1948) అనే పౌరాణిక చిత్రంలో మదాలస చెలికత్తె అయిన 
కుండల పాతాళ లోకంలో బంధింపబడిన సన్నివేశం ఆధారంగా రాయించిన - 


“స్వాతంత్ర్యము కన్న స్వర్గలోకము లేదు 
పారతంత్ర్యము కన్న నరకంబు మరిలేదు 
పరునియింట భుజియించు పాయసాన్నము కన్న 
తనయింటనే యింత గంజియైనను మేలు” 


స్వాతంత్ర్యం బెన్నత్యాన్ని ఆవశ్యకతనూ తెలియజేసేపాట. 


అయితే స్వాతంత్ర్యానికి జాతీయతా భావాన్ని ప్రబోధించడమే ధ్యేయంగా 
రాసిన పై సినిమా పాటలు తాత్మాలికంగా ప్రయోజనాన్ని సాధించినా 
సాహిత్యగంధం తక్కువ కావడం వల్ల ఎక్కువకాలం నిలబడలేదు. 


3.42 ప్రజల్ని స్వాతంత్రోద్యమ భాగస్వాములు చేయడం 


జాతి జీవనాడులలో ఊపిరిలూదిన మహాత్ముల ప్రబోధాలు వింటే 
ఎవరిలోనైనా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. గాంధీ, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, 
అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి జాతీయ 
3. బాలరాజు, సీనియర్‌ సముద్రాల, 19486. 


1. మదాలస, బలిజేపల్లి, 1946. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 25 


నాయకుల న్న్బూర్తితో (వజలు సాగించిన స్వాతంత్రోద్యమాన్ని 
స్ఫూర్తిదాయకంగా మన సినీకవులు కూడా చిత్రించారు. 


“ఏ దేశమేగినా, ఎందుకాలిడిన 

ఫ్ర పీఠమెక్కినా, ఎవ్వరేమనిన 
పొగడరా! నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా! నీ జాతి నిండు గౌరవము! 


ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో 
జనియించినాడ నీ స్వర్ణఖండమున 

ఏ మంచి పూవులన్‌ (ప్రేమించినావా 
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున! 


లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేదురా మనవంటి పౌరులింకెందు! 
సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక, 


ఓడల జెందాలు ఆడునందాక! 


అందాక గల ఈ యనంత భూతలిని 
మన భూమి వంటి చల్లని భూమి లేదు! 
పాడరా నీ తెన్లు బాల గీతములు 
పాడరా నీ వీర భావభారతము!”' 


ఏ దేశానికెళ్లినా, ఏ స్థాయిలో ఉన్నా మనల్ని ఎవరు ఏమనుకున్నా 
పర్వాలేదు. మనం మన భారతదేశ గొప్పదనాన్ని పొగడాలని, భరతజాతి 
గౌరవాన్ని నిలపాలని కవి ప్రబోధం. అంతేగాకుండా - జన్మభూమిపై 


1. మదాలస, రాయప్రోలు సుబ్బారావు, 1948. 


26 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 

అమితమైన (ప్రేమాభిమానాలను ప్రదర్శించే స్ఫూర్తిని ప్రజలకు పై గీతం 
కలిగించింది. జాతీయ భావాలను ప్రజలలో రేకెత్తించి వారిని ఉద్యమ 
భాగస్వాములుగా చేసిందీ గీతం. 


ప్రజలను చైతన్యవంతులను చేసిన గురజాడ అప్పారావు రచించిన 
ప్రసిద్ధ గేయం. “దేశమును ప్రేమించుమన్నా ను కూడా మన తెలుగు 
సినిమాల్లో వాడుకున్నారు. 


“దేశమును ప్రేమించుమన్నా 

మంచి యన్నది పెంచుమన్నా 

మంచి యన్నది పెంచుమన్నా 11దేశ॥ 
వట్టి మాటలు కట్టి పెట్టోయ్‌ 

గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ దేశ! 


పాడిపంటలు పొంగిపొరలే 

దారిలో నువు పాటు పదవోయ్‌ 

తిండి కలిగితె కందకలదోయ్‌ 

కండ కలవాడేను మనిషోయ్‌ 11 దేశ। 


దేశాభిమానము నాకు కద్దని 
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌ . | దేశాభి!! 


పూని వదైనాను ఒకమేల్‌ 
కూర్చి జనులకు చూపవోయ్‌”] 11 దేశ॥ 


“దేశమును ప్రేమించుమన్నా” అన్న మహాలక్ష్యం గల గేయమిది. 
ఇందులో ఒక క్రమం, ఒక తత్త్వం ఇమిడివున్నాయి.. 


1... జ్యోతి, గురజాడ ఆప్పారావు, 1954 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం రై 


వట్టి మాటలు కట్టి ఇ పెట్టమనీ, తిండికీ కండకీ దూరమై యీసురోమని 
మనుసులుంటే దేశానికి మేలు జరగదనీ; ప్రాచీన వైభవాలు పొగుడుకుంటూ 
కూర్చుంటే కార్యం సిద్ధించదనీ, వ్యర్థ కలహాలు మానమనీ, ప్రబోధిస్తూ 
ఆనాడు జాతి దౌర్భల్యం ఎత్తి చూపారు. 


జు 


దేశమంటే 'మనుషులని' సజీవమైన నిర్వచనం ప్రతిపాదించారు. మనిషి 
గొప్పదనాన్ని న! చెబుతూ రాబోయే ప్రజాస్వామ్య యుగధర్మాన్ని 
5రోక్షంగా గుర్తు చేశారు. ఒక గ్రంథం వ్రాయదగినంత విషయ వైవిధ్యం, 


౫ 


ర్‌ 


స్‌ 


హాచనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నిర్వచనాలు నిక్షిప్తమైన గేయం 'దేశభక్తి. 


గం 
ఆవి 


ర 


ఈ గేయం ద్వారా గురజాడ అప్పారావు ప్రజల్ని ఉద్యమోన్ముఖులను చేశాడు. 
3.43 స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు మొ[॥॥వి - విశ్లేషణ 
దేశనాయకులను, దేశమాతనేగాక స్వాతంత్రోద్యమ ఘట్టాలను 


సినీకవులు తమ పాటల్లో వస్తువుగా వాడుకున్నారు. సినీకవులు ఎన్నో ఉద్యమ 
గీతాలు రచించి చరితార్జులైనారు. 


ర 
ట్రా 


బ్రిటిష్‌ పాలకుల పరిపాలన క్తింద మగ్గిపోతున్న భారతీయుల్లో 20వ 
శతాబ్బారంభం నుందే జాతీయ చైతన్యం, బానిసత్వ నీరసనం మొదలైన 


1 


భావావేశాలు మొలకెత్తసాగాయి. శతాబ్దాలుగా పరాయి పాలన కింద 
నలిగిపోతున్న అన్ని ప్రాంతాల్లోనూ స్వాతంత్రోద్యమ జ్వాలలు నూతన 
తన్యాన్ని రగిలించసాగాయి. దేశంలో ఏ మూల ఏ ఉద్యమం తలెత్తినా, 


[00 


అది క్రమంగా అన్ని ప్రాంతాలను ప్రభావితం చేసేది. అలా తెలుగు సినిమా 
పాటను కూడా అప్పటి స్వాతంత్రోద్యమం తీవ్రంగా ప్రభావితం చెసింది. 


“స్వాతంత్య్యమె మా జన్మహక్కని చాటండి 
స్వాతంత్ర్యమె మా జన్మహక్కని చాటండి 
నిరంకుశంబగు శక్తులెదిరినా 
నిర్భయముగ నెదిరించందడి 


28 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


పరుల దాస్యమున బాధలు పొంది 
బ్రతికిన చచ్చిన ఖేదమె లేదు 1;పరుల॥ ॥;న్వా॥ 


కవోష్ణ రుధిర జ్వాలల తోటి... 

స్వతంత్ర్య సమరం నెరపంది... 

ఎంతకాలమిటు సహించియున్న 

దోపిడి మూకకు దయరాదన్న || స్వాతంత్ర్యమె॥ 


సంఘములోను ఐక్యత వేగమె 

సంఘట పరుపుము శాంతిపథాన 

స్వర్గతుల్యమౌ స్వతంత్ర్యజ్యోతికి..., స్వర్గతుల్యమౌ స్వతంత్ర్య జ్యోతికి 
మాంగల్యపు హారతులిమ్మా మాంగల్యపు హారతులిమ్మా” | స్వాతంత్ర్యమె॥ 


భారతీయులలో స్వాతంత్రోద్యమ కాంక్షను, విముక్తి వాంఛను 
ప్రబలంగా రేత్తించిన గీతమిది. తరతరాల బానిసత్వపు సం౩ళ్ళ నుండి 
తమకు విముక్తి కావాలంటూ భారతీయుడు ిటిషు వారిపై చేసిన 
తిరుగుబాటు పై గీతం. 


“హో! ఓహో!... 
భారతయువకా! కదలరా 
నవయుగ భారత విధాయకా 1 భారత।॥। 


మహాత్మాగాంధీకి జై, జవహర్‌లాల్‌ నెహ్రుకు చై 

సర్దార్‌ పటేల్‌కు జై 

గాంధి జవహరు పటేలదాసు 

మహారథులు మననేతలురా ॥ 1భారత॥। 


విజాతీయ పరిపాలన చెల్లని 


బజాయించరా ధంకా 1 భారత॥। 


1. దీనబంధు, తేలేటి వెంకటరెడ్డి, 1942 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 29 


గురవేయి నీ జెండా” 1 భారత॥। 


జాతీయ నమ్రాక్యతా శంఖారావాన్ని నాడే వూరించిన వైనం 


కపూరః పరమూ యీ వేళ । | నిర్వేద!। 


ఉరికి, తుపాకీల గురికీ 

ఎదజూపి, ఎదిరించి, ఎదురుతెన్నులు గన్న 

జాతి స్వతంత్రతా దివ్య సుముహూర్తాన 

వెనుకంజ లేదు, మనది ముందడుగు | నిర్వేద!। 


ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బ్రిటిష్‌వారు తమను ఎంత 
భయపెట్టినా భారతీయులు వెనుకడుగు వేయకూడదనే ప్రబోధం పై గీతంలో 
కన్పిస్తుంది. స్వాతంత్రోద్యమ సాధనలో నిరాశా నిస్సహలు ఉండకూడదన్న 
అంశాన్ని గుర్తు చేసిన గీతమిది. ఇదే భావం ఈ క్రింది గీతంలో కూడా 


కనిపిస్తుంది. 


“జడియకురా ధీరా - సాత్విక 

రణవిజయము నీదేరా - జడియకురా ధీరా - 

ఈ పరాజయములన్నీ 

రేపటి జయ ఘోషలురా 

పరపీడన చెర వీడక 

భరతజాతి నిదురపోదు , |; జడియకు॥ 





2. మనదేశం, సీనియర్‌ సముద్రాల, 1949. 
1. మనదేశం, సీనియర్‌ సముద్రాల, 1949. 


30 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
నమ్మిన చెలికాడు - నచ్చిన బంటు 
మహదేవ దేశాయి మారణమ్మైన 
కలగెనా బాపుజీ కనులలో దీక్ష 
సహధర్మచారిణి జగదేక పూజ్య 
మాత కస్తూరిబా మాయమై మ్‌ 
మరచెనా మానెనా మనసులో ప్రతిన 
చిరునవ్వు మాసెనా - వెనుకంజె వేసెనా 
బాపుజీ మార్గమే భరతజాతికి దాస్య 
ముక్తి మార్గమ్మురా” చిరునవ్వు! 


బ్రిటిష్‌ వారు పెట్టే కష్టాలను ఓర్చుకొని గుండె ధైర్యంతో ముందుకు 
వెళితే భరతమాత స్వేచ్భావాయువులు పీల్చుకోగలదని కవి పై గీతంలో 
తెలియజేశాడు. 


3.5 జాతీయ పతాకం, రాట్నం మొదలగు వాటిని కీర్తించడం 


భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జాతీయ పతాకానికి, రాట్నంకు 
విశిష్ట స్థానముంది. వీటిని తెలుగు సినీకవులు గొప్పగా కీర్తించారు. 
అంతేగాకుండా ఈ సినీకవులు జాతీయోద్యమంలో హరిజన, మద్యపాన 
సమస్యలను కూడా ఎలుగెత్తి చాటారు. 
1. రాట్నం వైళశిష్టం 
2. జాతీయ పతాకం వైళిష్ట్రం 


3. హరిజన, మద్యపాన సమస్యలు 





2. మనదేశం, సీనియర్‌ సముద్రాల, 1949. 


తెలుగు సినిమాల " పాటలు - వైశిష్ట్రం ఏ1 


పై తెల్పిన ప వార్చి తెలుసుకుందాం - 
8.5.1 రాట్నం వైళిష్ట్రం 


ఈస్టిండియా కంపెనీ మనదేశంలో అనుసరించిన ఏకపక్ష వాణిజ్య 
పద్ధతుల మూలంగా ఇక్కడి స్థానిక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. సన్నని నూలు 
వస్త్రాలు నేసే నేతగాండ్రకు పనిలేక పస్తులుండే గతి పట్టింది. నేతకు కావలసిన 
నూలు దొరక్క ఉత్పత్తికి తగిన ప్రోత్సాహం లేక క్రమంగా చేనేతవృత్తి 
క్షీణించసాగింది. రాట్నాలు మూలబడ్డాయి. దేశంలోని సగటు విద్యావంతులు 
విదేశీ వస్త్ర వ్యామోహంలో పడసాగారు. జానెడుగుడ్డ కోసం లాంకైషేర్‌ 
వస్త్రాలపై ఆధారపడాల్సి వచ్చింది. విదేశీ వస్ర్తాలను కొనడంతో కోట్లాది 
రూపాయల ధనం పరాయి దేశాలకు ప్రవహించసాగింది. ఈ ధన ప్రవాహాన్ని 
ఆపనిదే మనదేశ పురోభివృద్ధి సాధ్యం కాదని గమనించిన గాంధీజీ విదేశీవస్త 
బహిష్కరణకు, స్వదీశీ వస్త్ర వినియోగానికి పిలుపునిచ్చారు. స్వయంగా రాట్నం 
తిప్పారు. నూలు వడికారు. ఖద్దరు ధారణ స్వరాజ్య ఉద్యమ సంకేతమయ్యింది. 
రాట్నలక్ష్మి ఇంటింటా గృహలక్ష్మిగా రూపొందింది. వందలాది రాట్నం పాటలు 
ప్రజల పనిపాటల్లో చోటు చేసుకున్నాయి. ఈ రాట్నం పాటల ప్రభావం 
సినిమా పాటలపై కూడా పడింది. 


“పాడవే రాట్నమా 
ప్రణవ భారత గీతి 
ఏడు దీవులలోను 
ఏ పారునీ ఖ్యాతి 11పాదవే॥ 


ఆడవే కదుర -నీ 

ఆటయే మాకోట 

వేడుకే నీ నూలు 

లేతవెన్నెల చాలు 1॥పాడవే॥ 


32 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
నీ కోవయే మాకు 
నిజము ముక్తికి త్రోవ 
నీ సేవయె మాకు 
విశ్వ మానవసేవ 
నీ దారమె జీవనాధారమే 
యీ సూక్తియే మాకు నిత్యమంగళధాత్రి 11పాడవే॥ 


కదురాడినన్నాళ్ళు 
కరువులే లేవాయె 


కదురాగి పోగానే కడగళ్ళు లావాయే 
ముదత పాశలకైనా వెల్గులేగతియనుచు 
మొదటి పల్లెల జీవకళ మాసిపోనాయె పాదవే॥। 


విశ్వసోదర భావ 

విజ్ఞాన విభవమ్ము 

వెలయించి ఖందాంత 

విలయంబు మాన్నవే 

ఏడు సంద్రాలలో వాడవాడలలోన 
పాడవే మా గాంధి కళ్యాణమయ గీతి” 


స్వరాజ్యసిద్ధికి ముందు విదేశీవస్తు బహిష్కరణతో బాటు గాంధీ 
'ప్రబోధంతో ఖద్దరు ధారణ ప్రాధాన్యత వహించింది. ఇంటింటా నూలు 
వొడికే రాట్నాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ రాట్లాన్ని ప్రస్తుతిస్తూ శంకరంబాడి 
సుందరాచారి రాయగా మధురగాయని టంగుటూరి సూర్యకుమారి గొంతులో 
పల్లవించిన యీ గీతాన్ని తిలకిద్దాం. 'మహాత్మాగాంధీ” డాక్యుమెంటరీ చిత్రంలో 
దీన్ని ఉపయోగించుకున్నారు. 


1. శంకరంబాడి సుందరాచారి, మహాత్మాగాంధీ, 1942. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 33 

ఇలా రాట్నాన్ని గృహలక్ష్మిగా, రాజ్యలక్ష్మిగా, స్వరాజ్యాన్ని సాధించిపెట్టే 
సుదర్శన చక్రంగా సినీకవులు భావించారు. 

“మా పాలి మహాలక్ష్మి మా యన్నపూర్ణ 

మా సరస్వతీదేవి =మా రాజ్యలక్ష్మి” 

అంటున్న 'చెటుకువాడి దేశ సంపదలను పెంచే లక్ష్మిగా, నేతపనివారి 
అన్నపూర్ణగా, స్వరాజ్యాన్ని సాధించే రాజ్యలక్ష్మిగా రాట్నాన్ని ఉపాసించారు. 

“నా తల్లి రాట్నమా! - నా పాలి భాగ్యమా 

నా .దేశమును వీద్చ - న్యాయమా చెప్పుమా 

కట్టు గుడ్డలనిచ్చి - పొట్టకూడిచ్చి 

93 

నట్టి తల్లివె నీవి - ఇట్టు రావమ్మా! 

అని స్వాగతం పలుకుతూ “కొండపల్లి రాట్నమాత పునర్వికాసాన్ని 
కాంక్షించారు. దేశానికి దూరమౌతున్న చేనేత వృత్తిని తిరిగి రావలసిందిగా 
ఆహ్వానించారు. 


3.5.2 జాతీయ పతాకం వైళిష్ట్రం 


'పింగళి వెంకయ్య!” అనే తెలుగువాడు కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గరలోని 
భట్ల పెనుమర్రు గ్రామంలో 1876, ఆగష్టు 2న పుట్టాడు. ఈయన మన 
జాతీయ జెండా రూపురేఖలు దిద్దాడు (1921) మార్పులు, చేర్పులతో కాంగ్రెస్‌ 
సంస్థ 1947 జూలై 22న దాన్ని ఆమోదించింది. 


కాంగ్రెస్‌ సంస్థకు అధికార పతాకంగా ఉన్న ఈ జెండానే కొంత మార్పు 
చేసి 1947 జూలై 22న 'జాతీయ జెండా” గా ఆమోదించారు. తెలుపులో 
రాట్నానికి బదులుగా సారనాథ్‌ స్థూపంలోని ధర్మచక్రం చిహ్నాన్ని ప్రతిష్టించారు. 





2. మదాలస, చెరుకువాడ, 1948. 
8. మదాలస, కొండపల్లి, 1948. 


రె తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 

మన పతాకంలోని రంగులు - కాషాయం ధైర్యానికీ, త్యాగానికీ; తెలుపు 
సత్యానికీ, శాంతికీ; ఆకుపచ్చ నమ్మకం, మర్యాదలకు; ధర్మచక్రం ప్రగతి, 
చిహ్నాలుగా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వివరించారు. 


ఈ మువ్వన్నెల పతాకమే రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన స్వతంత్ర 
భారత జాతీయ పతాకమయింది. 


ఇక మన జాతీయ జెండాపై వచ్చిన సినీ గీతాలను చూద్దాం - 


“ఎగురవే పతాకమా 

ఎరుపు తెలుపు ఆకుపచ్చ 

జాతి చిహ్నములను దెలుప 

ఢిల్లి కోటపైన వేగ 11 ఎగురవే॥ 


నీదు ఛాయలందు జాతి 

వీర రక్త మొలక బోసె 

శాత్రవులకు టొమ్ము నొసగి 

ప్రాణములనె ధారవోసె 1 ఎగురవే॥ 


నీదు గౌరవమ్ము నిలుప 
లజపతి తన ప్రాణమొడ్డె 
జవహరు తన సౌఖ్యమొడ్డె 


వీరసుతులు బలియయ్యిరి | ఎగురవే॥ 
భరతభూమి నేలు కొసగ 

భారతీయు లేకమైరి 

అన్యదేశ పాలకుడా! 

క్విట్‌ క్విట్‌ క్విట్‌ యనుచు” 1 ఎగురవే॥ 





1. దీనబంధు, జాస్తి వెంకట నరసయ్య, ధూళిపాాల వెంకట సుబ్రమణ్యం, 
1049. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 35. 

భారతజాతి గౌరవం నిలపడం కోసం భారత జాతీయోద్యమ 
నాయకులు తమ సుఖం మరచి, శత్రువులనెదిరించి, వీర రక్తం ధారబోసి 
ప్రాణాలర్పించారు. ఇది జాతికి గర్వకారణం. జాతీ చిహ్నాలను తెలియజేసే 
త్రివర్ణ పతాకం ఢిల్లీ కోటపై ఎగరాలి అంటూ వీర గీతములను ఆలపించిన 
జాతీయ జంట కవులు జాస్తి వెంకట సుబ్బయ్య, ధూళిపాల వెంకట 


సుబ్రమణ్యం. 


“జెండా జెందా జాతీయ జెండా అదిగో కనుడీ 

త్రివర్ణములు ధరియించి 

స్వరాజ్యమునె మది నెంచి శ 
స్వతంత్ర సమరము జరిపిన జెండా 11 జెండా! 


గాంధి మహాత్ముని తలపూ 

వీర జవ్హరుని పిలుపూ 

స్వరాజ్య యోధుల గెలుపూ 

సమస్త విశ్వము చాటిన జెండా” 11 జెండా॥ 


అంటూ గానం చేసిన సుప్రసిద్ధ కవి శ్రీ మిక్కిలినేని భగవంతరావు. 
వీరిని పరిచయం చేస్తూ... 'వీరు రచించిన బుర్రకథలు ఆంధ్ర దేశమంతటను 
సంచారము చేసి ఆంధ్రులను దేశాఖిమాన తరంగములలో నోలలాడించినవి. 
వట్టి భావో(ద్రేక పూరితములే కాక వీరి రచనలన్నింటిలో రాజకీయ 
పరిజ్ఞానము నిచ్చు విషయ సమగ్రత కలదు” అని తమ తొలి పలుకుల్లో. 
అయ్యదేవర కాళేశ్వరరావు గారు ప్రశంసించారు. 


“స్వతంత్ర భారతము 
యిదే నీ మువ్వన్నెల జెందా 
అశోక చక్రమె 


2. మాయలోకం, మిక్కిలినేని భగవంతరావు, 1946. 


36 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


సదా నీ తలలో పూదండ 

జననీ జన్మభూమి తల్లీదండ్రీ 

మాకు మీరే భరతమాత 

హిందూ, క్రీస్తు, ముస్లిం, బౌద్ధ, చైనా 
మతములన్నీ నీవే మాతా 

జై భారతాంబ ్రేమభారతాంబ 

నవ భారతాంబ 

జయ జయ జయ జయహే?” 


భారతదేశ మౌళిక సిద్ధాంతమైన లౌకిక వాదానికి జాతీయ జెండా 
అద్దం పడుతుందన్న విషయం పై గీతంలో కవి స్పష్టం చేశాడు. 


8.5.3 హరిజన, మద్యపాన సమస్యలు 


జాతీయోద్యమంలోకి అశేష ప్రజానీకాన్ని సమీకరించదానికి గాంధీజీ 
కొన్ని ఇతర సమస్యలపై కూడా ఉద్యమం సాగించాడు. వాటిలో ముఖ్యమైనవి 
హరిజన సమస్య (అస్పృశ్యతా నిరసన), మద్యపాన నిషేదం. ఇవి ప్రజా 
సంక్షేమ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల ద్వారా అప్పటి విద్యావంతుల 
పరిమిత ఉద్యమాన్ని విసృత ప్రజోద్యమంగా రూపొందించిన ఘనత గాంధీ 
గారికే దక్కుతుంది. 


(అ) హరిజన సమస్య (అస్పృశ్యతా నిరసన) 


భారతజాతి జీవనాన్ని నిర్వీర్యం చేసిన జాడ్యాల్లో “అస్పృశ్యత” ఒకటి. 
శరీర కష్టంపై ఆధారపడిన (శ్రమ జీవుల్లో ఒక వర్గాన్ని అస్పృశ్యులుగా 
వ్యవహరిస్తూ, జాతీయ స్రవంతి నుండి దూరంగా నెడుతున్న తరతరాల 
అన్యాయాన్ని నిరసించడం ఈ శతాబ్బ్దారంభం నుండే మొదలయింది. పరాయి 


1. శాంతి - క్రాంతి, వేటూరి సుందర రామమూర్తి 1992 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం వ్ర 


పాలనపై పోరాటానికి జాతీయ సమైక్యత అనివార్యమయింది. దీనిలో 
భాగంగానే 'అన్నృశ్యతిపై పోరాటం జాతీయోద్యవుంలో ఒక 
ప్రధానాంశమయింది. 


అలనాటి మేటి చిత్రం, సామాజిక సమస్యను తొలిసారిగా ప్రతిబింబించిన 
చిత్రం 'మాలపిల్లి లోని గీతాలు నేటి తరానికి అందుబాటులో లేవు. ఈ 
చిత్రంలో దర్శకులు సినిమా కోసం రాయించిన పాటలకంటే బసవరాజు 
అప్పారావు గీతాలనే ఎక్కువగా వాడుకున్నారు. "కొల్లాయి. గట్టితేనేమి మా 
గాంధి కోమటై పుట్టితేనేమి' అనే గీతాన్ని కథకు అనుగుణంగా 


“కొల్లాయి గట్టితేనేమీ 
మన గాంధీ మాలడై తిరిగితేనేమి” 


అని మార్పు చేశారు. ఈ పాట అస్పృశ్యతను నిరసించింది. 


“వందే వందే భారతమాతా 

వర్ణ విభేదము కల్పితమైనా 

అందరు మానవు లొకటే అయినా 

మాకీ కర్మము తప్పదదేలా 

ముస్తిం హిందూ హరిజనమాతా 

సమస్త జగతి గీతా మాతా ॥॥వందే॥ 


సహోదరా... 

సహోదరా... 

సహోదరా దీక్షను గైకోరా 
మాలల మేలుకు ప్రాణములీరా 
దాస్య విమోచన మార్గమిదేరా 
హరిజన సేవ హరిసేవేరా 


అవశ్య కరణీయం బిదియేరా”! 1॥వందే॥। 





1. గృహలక్ష్మి సీ। సముద్రాల, 1938. 


38 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
ఈ సామాజిక రుగ్మతనే చిత్రించిన మరోపాట - 


“అధికులనీ అధములనీ నరుని దృష్టిలోనే. భేదాలు 

శివుని దృష్టిలో అంతా సమానులే... 

నందుని చరితము వినుమా... 

పరమానందము గనుమా... పరమానందము గనుమ ॥నందుని॥ 
ఆదనూరులో మాలవాడలో 


'పేదవాడుగా జనియించి 1 ఆద।। 
చిదంబరేశుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను ॥నందుని॥ 
తన యజమానుని ఆనతి వేదెను 


శివుని చూడగా మనసుపడే ॥తన॥ 
పొలాల సేద్యం ముగించి రమ్మని 1పొలాల॥ 


గడువే విధించె యజమాని 

యజమాని ఆనతిచ్చిన గడువుల్‌ ఏ రీతి పొలము పండించుటో 
ఎరుగక అలమటించు తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే... 
పరుగున పోయెను చిదంబరానికి 

భక్తుడు నందుడు ఆత్రమున 1॥పరుగున॥ 


చిదంబరంలో శివుని దర్శనం చేయగ రాదనే పూజారి... 


ఆశాభంగము పొందిన నందుడు ఆగుడిముందే మూర్చిల్లే 
అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించే...” 


మహాకవి శ్రీశ్రీ నభూతో నభవిష్యతిగా రచించిన పై గీతం అస్పృశ్యత 
దురాచారం నాటి సమాజంలో ఎంత బలీయంగా ఉన్నదో తెలుపుతుంది. 
ధనికులు, పేదలు, మాన్యులు, సామాన్యులు, అధికులు, అల్పులు అన్న 
వ్యాత్యాసాలు మానవ కల్పితాలే గాని దైవం దృష్టిలో సర్వులూ ఒక్కటి కదా 
అని సందేశం. . 


తతత 


1. జయభేరి, శ్రీశ్రీ, 1959. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 39 
“గాలికి కులమేది? - ఏదీ నేలకు కులమేది? 
మింటికి మరుగేది? - ఏదీ కాంతికి నెలవేది? 
పాలకు ఒకటే తెల్లవర్ణం 
ఏదీ ప్రతిభకు కలదా స్థలభేదం 
వీరుల కెందుకు కులఖేదం 
అది మనసులు చీల్చెడు మతఖేదం 
జగమున యశమే మిగులునులే 
అది యుగములకైన చెదరదులే 
దైవం నీతో నడచునులే 
ధర్మం నీతో నిలచునులే” 


కర్ణుని భార్య - అవమాన భారంతో వేదన చెందుతున్న కర్ణుని మానసానికి 
సాంత్వన కలిగించడానికి అతని అర్జాంగి ఆలపించినట్లుగా చక్కని సందర్భాన్ని 
కల్పించి - మన కన్నులు తెరిపించే కమనీయ గీతం పై గీతం. 


1980వ దశకంలో వెలువడిన చిత్రం 'సప్తపది”* వర్ణాంతర వివాహ 
సమస్యను అంతః సూత్రంగా నిర్మించబడిన ఈ చిత్రంలో వేటూరి రచించిన 
ఈ క్రింది గీతంలో కుల మతాచారాల అడ్డగోడలు మానవ కల్పితాలు, 
మధ్యలో వచ్చినవే గాని మానవ జీవన గమనంలో తొలినుండీ ఆవిర్భవించినవి 
గావు అనే సత్యాన్ని చక్కని భావుకతతో ప్రకటించడం జరిగింది. 


“ఏ కులము నీదంటే - గోకులము నవ్వింది 
మాధవుడు యాదవుడు మాకులమే లెమ్మంది” 


అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ గీతంలో ప్రాణప్రదమైన పంక్తులివి. 


“ఆదినుండి ఆకాశం మూగది 
అనాదిగా తల్లి ధరణ మూగది 


2. మహారథి కర్ణ, సి.నా.రె. 1965. 


40 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు 
ఈ నడమంత్రపు మనుషులకీ మాటలు 
ఇన్ని మాటలు” 


హృదయాలను కదిలించి మానవతా పథంవైపు దృష్టి మరల్చేరీతిగా 
ఆలోచింపజేసే ఈ కోవకు చెందిన గీతాలు పైన ఉదహరించినవేగాక 
అంతకంటే గొప్పవి కూడా అనంతర కాలంలో ప్రజాజీవనానికి సంబంధించిన 
సామాజిక సమస్యలపై నిర్మించిన చిత్రాలలో ఉండవచ్చు. 


(ఆ) మద్యపాన నిషేధం 


వేదాలలోను, పురాజాలలోను, కావ్య నాటకాదులలోను సురాపాన 
ఘట్టాలు, వర్ణనలు ఉన్నాయి. సుర, సొరాయి, మద్యం, మందిర, కల్లు మొదలైన 
పదాలన్నీ మత్తును కలిగించేవిగా, సమానార్ధకాలుగానే వాడబడుతున్నాయి. 
జూదం, వేట, ప్రీలను కోరుట, కఠినంగా పల్కుట, ధనమూరక ఖర్చు చేయుట, 
అవసరమునకు మించి దండించుట యిత్యాది సప్త వ్యసనాలలో మద్యపానం 
ఒక వ్యసనం. సప్త వ్యసనాలలో ఇది ఘోరమైన వ్యసనం. 


ఈ మద్యపానాన్ని నిషేధిస్తూనే తెలుగు సినిమాల్లో అక్కడక్కడ కొన్ని 
పాటలు వచ్చాయి. . 


ఉదాహరణకు - 


“లెండు భారత వీరులారా 

నిదుర లేవండోయ్‌! మీరు నిదుర లేవందోయ్‌! 
ఇళ్లూ వళ్లూ కూలదోసే 

కల్లు మానండోయ్‌ బాబూ 





1. సప్తపది, వేటూరి, 1981. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 41 


కళ్లు తెరవండోయ్‌ 

బీదల పీల్చి తినే మహమ్మారీ 

ప్రభువులు కొల్చుకునే పింజారీ. 

దేశ దరిద్రతకే రహదారీ 

పాప పిశాచము పారదోలీ 

భారత కీర్తిని నిల్పగ రండూ] 1[లెండు॥! 


“గృహలక్ష్మి అనగానే గుర్తొచ్చేంత విధంగా, ప్రజాదరణ పొందిందీ 
పాట. సీనియర్‌ సముద్రాలను కవిగా, పండిత పామర లోకానికి పరిచయం 
చేసింది. తెలుగు సినీగేయ చరిత్రలో తొలి మద్యపాన వ్యతిరేక గీతంగా 
స్థానం పొందింది. 


“పొంగి పొంగి వచ్చినది సంబరాల సంక్రాంతి 

సంపదలు పెంపుజేయు సంక్రాంతి 

అహహ సంపదలు పెంపుచేయు సంక్రాంతి 

పాటుబడి రాటుపడి పండించే రైతులంతా 

పండుగనాడు ప్రమాణాలు చేయాలి - అహ 

పాడుగుణ మొకటైనా విడవాలి పొంగి! 


వడ్డీ మీద వడ్డీ ఇంక తీసుకోను 

వాకీలి వద్ద కాపు కాచి దోచుకోను 

దోచుకున్న డబ్బులన్నీ ఏరుకోను 

కొంపలన్నీ గుల్లచేసి పూసుకోను - అహా 

కొంపలన్నీ గుల్లచేసి కులకబోను” ॥పాటు॥ 


పండుగ పూటైనా మనుషులు తమ వ్యసనాలను వదిలిపెట్టాలని రచయిత 
పై గీతంలో తెలియజేశాడు. పేకాట, జూదం, మద్యపానం, పరస్త్రీ వ్యామోహం 





1. ఇంటికి దీపం ఇల్లాలే, ఆత్రేయ, 196]. 


జై తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


వంటి చెడ్డ లక్షణాలను విసర్జించిన మానవుడే ఉత్తమ మానవుడౌతాదనే 
స్పృహను పై గీతంలో కలిగించాడు కవి. 


8.6 భారతీయ నాయక స్తుతి 


భారతదేశంలో స్వాతంత్రోద్యమ నాయకులు ఎందరో ఉన్నారు. వారిలో 
ముఖ్యమైన వారిని తెలుగు సినీకవులు తమ పాటల ద్వారా గాంధీ, నెహ్రూ, 
అల్లూరి సీతారామరాజు, రూన్సీ లక్ష్మీబాయ్‌, సరోజినీ నాయుడు, ఇతర 
(ఛత్రపతి శివాజీ, కట్ట బ్రహ్మన, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మొదలగు) 
నాయకులను స్తుతించి ధన్యులైనారు. 


మన స్వాతంత్ర్యం పైన తెల్పిన మహానాయకుల త్యాగఫలం. 
మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ వంటి మహనీయులు చేసిన విశేష 
కృషి వల్ల భారతీయులు స్వేచ్భా వాయువులు యథేచ్చగా పీల్చుకోగలిగారు. 
అలాంటి మహనీయులను స్తుతిస్తూ తెలుగు సినిమా పాటలు ఎన్నో వచ్చాయి. 
ఈ పాటల్లో ఒకే నాయక స్తుతి ఉండవచ్చు లేదా జాతీయ నాయకులని 
అందరినీ ప్రశంసిస్తూ కూడా పాటలు ఉండవచ్చు. 


8.6.1 అల్లూరి సీతారామరాజు 


జాతీయ నాయకులతోపాటు ఆంధ్రదేశాన్ని ఉద్యమోన్ముఖం గావించిన 
ఆంధ్ర నాయకుల్ని స్తుతిస్తూ తెలుగులో చలనచిత్ర గీతాలు వెలువడ్డాయి. 
ఈ నాయకులలో అల్లూరి సీతారామ రాజు అగ్రగణ్యుడు. ఈయన జీవిత 
చరిత్రను ఒక పాటగా మలిచాడు ఆత్రేయ. 


“శ్రీ విలసిల్లెడి తెలుగు దేశమున జనన మందినాడ ఓహో! దేవా 
వినరా ఆంధ్రుడ మన్యసోదరుల వీర గాథ నేడు ఓహో! దేవా 
ధీవి శాలుడు తెలుగు యోధుడు సీతారామ రాజే 

చిన్ననాడెతా, నన్ని విద్యలందారి తేరినాడ వినరా॥। 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 43 
ఊరు విడిచి తనవారిని మరచి, తాపసియై రాజు వినరా॥ 
ఆరయ గల్లెను తిరుగుచు దేశము తీరు రామరాజు -॥వినరా॥ 
మన్య ప్రాంతమున పాపికొండ కామాన్యుడు వచ్చాడా ॥వినరా॥ 


మహాప్రభో మన్య ప్రజలు పడు బాధల గాధల అన్నీ విన్నాడా భళాభళి 
తధిగణితోం, కట్టుకట్టి మీరంతా ఒకటై కదలాలన్నాదా! 
వహ్వ పట్టు పట్టి ఆ మన్య వాసులను దిట్ట పరిచినాడా 1॥వినరా॥ 


తాతకిట తకధరికిట ధరికిటతా 

(వచనం) ఇది గిట్టని ప్రభుత్వం దోపిడి దొంగని పేరు 
పెట్టీ రాజును జైల్లో పెట్టింది... ముప్పై ఎకరాల మన్యం 
కూడా ఇస్తానన్నది 

పాట : అట్టి మాటలు విన్న రాజట్లగ్గిపిడుగై, 

భగ్గుమాని తాపట్టి మీసం పట్టి దువ్వాడా?... నారాయణ 
మీ లంచమును చేముట్టనన్నాడా... నారాయణ 

ఖైదు నుండి తాపారిపోయెనేమైదు పుచ్చివారి 

ఓహో! మన్య ప్రాంతము కోయచెంచు 


సైన్యాల కూర్చినాడా నాయనా...” 1॥వినరా॥। 


మన్యం ప్రాంతంలో జన్మించి ఆ ప్రాంతపు ప్రజలు, అమాయకులైన 
గిరిజనులు బ్రిటిష్‌ వారి చేతుల్లో పడరాని కష్టాలు పడుతుండడం చూచి 
చలించిపోయిన అల్లూరి సీతారామరాజు తన జీవితాన్ని ఆ మన్యం ప్రజలకే 
అంకితం చేశాడు. ఆ పోరాటంలోనే బ్రిటిష్‌ వారి చేతుల్లో అసువులు బాశాడు. 
ఆ మహనీయుని జీవితాన్ని పై పాటలో ఆత్రేయ అతి హృద్యంగా 
శిల్పీకరించాడు. 


1. అగ్గిరాముడు, ఆచార్య ఆత్రేయ, 1954. 


44 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక సినిమానే రావడం విశేషం. 


“ఓ స్వతంత్ర వీరుడా - స్వరాజ్య భానుడా 
అల్లూరి సీతారామరాజా 

అందుకోమా పూజలందుకో రాజా 

అల్లూరి సీతారామరాజా 

తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా 

మా నిదురించిన పౌరాషాగ్ని రగిలించిన వాడా 
త్యాగాలే వరిస్తాం - కష్టాలే భరిస్తాం 
నిశ్చయముగ, నిర్భ్వయముగ నీ వెంటనే నడుస్తా” 


తెల్లవాడి గుండెల్లో నిద్రబోయిన వీరకిషోరం అల్లూరి సీతారామ రాజు. 
బానిసత్వానికి అలవాటు పడిపోయిన తెలుగు వారిని మేల్మొల్పి వారిని 
చైతన్యవంతుల్ని చేసిన నాయకుడు అల్లూరి సీతారామరాజు. ఆనాడు అతని 
వెంట నడచిన ప్రజాయాత్రను వర్ణించిన గీతమిది. 


“పుణ్యభూమి నా దేశం... నమోనమామీ... 
ధన్యభూమి నా దేశం... సదా స్మరామీ... 


పుణ్యభూమి నా దేశం... నమోనమామీ... 

ధన్యభూమి నా దేశం... సదా స్మరామీ... 

మహామహుల కన్నళల్లి... నా దేశం... 

మహోజ్వలిత చరితకన్న... భాగ్యోదయదేశం... నా దేశం 1పుణ్య॥ 


అదిగదిగో... అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి... 
వస్తున్నాడదిగో... మన అగ్గిపిడుగు అల్లూరి... 





1. అల్లూరి సీతారామ రాజు, శ్రీశ్రీ, 1974. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 45 
వచనం : ఎవడురా నా భరత జాతిని... కప్పమదిగిన తుచ్చుడు? 
ఎవడు ఎవడా పొగరుబట్టిన... తెల్లదొరగాడెవ్వడు? 
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి... బానిసలుగా మమ్మునెంచి... 
పన్ను అడిగే కొమ్ములొచ్చిన... దమ్ములెవరికి వచ్చెరా...? 
బడుగు జీవులు భగ్గుమంటే... ఉడుకు నెత్తురు ఉప్పెనయితే 
ఆ చండ్ర నిప్పుల గండ్రగొడ్డలి... పన్నుగడతది చూడరా... 

- అన్న ఆ మన్నెందొర అల్ల్తూరిని చుట్టిముట్టి... 

మంది మార్చలమెట్టి మరఫిరంగు నెక్కుపెట్టి... 
వందగుళ్ళు ఒక్కసారి పేల్చితే... వందేమాతరం... 
వందేమాతరం... వందేమాతరం అన్నది ఆ ఆకాశం...”* 


బ్రతుకు తెరువుకోసం భారతదేశం వచ్చిన ఆంగ్లేయులకు మనల్ని పన్ను 
కట్టమని అడిగే దమ్ములెలా వచ్చాయని ఎదిరించిన వీరుడు మన అల్లూరి 
సీత్రారామరాజు అని తెలియజేసే గీతమిది. 


3.6.2 రూన్సీ లక్ష్మీబాయ్‌ 


భారతదేశ స్వాతంత్ర్య సముపార్ణనలో రూన్సీ లక్ష్మీబాయ్‌ది చాలా 
కీలకపాత్ర జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టి విజయశంఖం పూరించిన 
మొట్టమొదటి విప్లవనారి లక్ష్మీబాయ్‌. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య 
సంగ్రామానికి ఈమె సారథి. ఈమె మహిళా లోకానికే ఆదర్శం. ఈమెను 
స్తుతిస్తూ వచ్చిన గీతం - 


“మనది భారత దేశమమ్మా 

మనది భారత జాతి తల్లీ 1[1మనది।। 
భోగాల పుట్టిల్లు తల్లీ 

భూలోక స్వర్గమేనమ్మా 1॥భోగాల!। 1 మనది॥ 





1. మేజర్‌ చంద్రకాంత్‌, జాలాది, 1993. 


46 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
వీరరుద్రమదేవి - ధీర దుర్గమరాణి 
రాణా ప్రతాపుడూ రసపుత్రవీరులూ 
తమ శౌర్యమయ రక్తధారా స్రవంతిలో 
తడిసి మెదిపిన వీరధాత్రి ఇదేమా తల్లీ 11మనది॥। 


రూన్సీ మహారాణి అదిగో 

ఆమెయే రూన్సీలక్ష్మీ 

ఒక చేతిలో బల్లైెమమ్మా 

ఒక చేతిలో కళ్లెమమ్మా 

సడుమునకు ఖద్గమోయమ్మా 

ఒదలెల్ల రక్తమే తల్లీ 

మూపుపై పసిబిడ్డ తల్లీ 

అదిగో! అదిగో! అదిగో! అదిగో! అదిగో! అదిగో! 
ఆమెయే రూన్సిరాణి - ఆమెయే రూన్సీలక్ష్మి 
మనకామె తోబుట్టువమ్మా 

మనమామె చెల్లెండ్రమమ్మా 

ప్రీ వంట ఇంటికై - సృష్టించబడినదో! 

స్రీ విలాసమునకై చిత్రించబడినదో! 

స్తీ దాస్యవృత్తికై చేతనంబైనదో! 

చెప్పవే మాయమ్మ చెప్పవే మా తల్లీ!” 11మన॥।। 


రూూన్సీలక్ష్మీబాయ్‌ రాజపుత్ర వనిత రూన్సీ సంస్థానాధీశురాలు. 
వర్తకులమని భారతదేశంలో ప్రవేశించిన ఆంగ్లేయులు తమ కుతంత్రాలతో, 
కుటిలోపాయాలతో మనకు పాలకులయ్యారు. సంస్థానాధీశుల మధ్య కలహాలు 
పెట్టి రాచరిక వ్యవస్థను రద్దు చేశారు. దీన్ని వ్యతిరేకించిన లక్ష్మీబాయ్‌ 
ల థి టె 
పసిబిడ్డను భుజానికి కట్టుకొని వీరోచితంగా ఆంగ్లేయులతో తలపడి కీర్తి 


1. పుట్టిల్లు, శ్రీ అయ్యపు వెంకటసుబ్బయ్య, 1953. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 47 
శేషురాలైంది. ఆమె మహిళా లోకానికే స్ఫూర్తి అన్న విషయాన్ని పై స్తుతిగీతం 
వివరించింది. 


3.6.3 గాంధి 


తరాలు మారుతున్నా భారతదేశంలో మోహన్‌లాల్‌ కరమ్‌చంద్‌ గాంధీని 
పరిచయం చేయవలసిన పనిలేదు. అయితే గాంధీజీ మనకు ఒకనాడు జాతి 
నాయకుడు. తరువాత జాతిపిత. ఈనాడు కోటానుకోట్ల భారతీయులకు ఒక 
ఆరాధ్యుడు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ నాటికీ భారతీయ సమాజంపై 
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాపూజీ ప్రభావం పనిచేస్తూనే ఉంది. తెలుగు 
సినీకవులు కూడా తమ గీతాల్లో భారతజాతిపిత గాంధీని అద్భుతంగా స్తుతించారు. 
మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా అందుకు మినహాయింపు కాదు. 


“కొల్లాయి గట్టితేనేమి - మన గాంధి మాలడై తిరిగితేనేమి కొల్లా! 
వెన్న పూసామనసు కన్నతల్లీ ప్రేమ 
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సూ కొల్లా! 


నాల్గు పరకల పిలక నాట్యమాడే పిలక 

నాలుగూ వేదాల నాణ్య మెరిగిన పిలక 

బోసినోరిప్పితే ముత్యాల తొలకరే 

చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే” కొల్లా! 


అనే పాట ఈనాటికీ విన్సిస్తూనే ఉంది. బాపూజీ బాహ్యరూపాన్నేగాక, 
అంతరంగ స్వరూపాన్ని కూడా ఈ పాటలో మనం స్పష్టంగా గుర్తించగలం. 
జాతీయోద్యమ స్ఫూర్తితో రూపొందించిన 'మనదేశం' చిత్రంలోనూ పాటలన్నీ 
గాంధీ చుట్టూ పరిభ్రమిస్తాయి. 


1. మాలపిల్ల, బసవరాజు అప్పారావు, 1938. 


48 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
“ధన్య వహో ధన్యవహో 
మరణించిననూ చిరంజీవి వహో 
సత్య మహింసమే శాశ్వత సుఖమని 
స్వాతంత్ర్యానికి రాజమార్గమని 
సకల లోకముల శాంతి మూలమని 
చావున కూదా చాటి చెప్పితివే” 


అని అంజలి ఘటించింది. బాపూజీ సిద్ధాంతాలనూ, దేశంకోసం 
మహాత్ముడు చేసిన త్యాగాన్ని ఈ పాటలో గుర్తించవచ్చు. ఈ పాటలో చిత్ర 
పరిశ్రమ కూడా కన్నీరు కార్చింది. 


మనచుట్టూ సమస్యల వలయం ఏర్పడినప్పుడు, మనల్ని బైటపదేసే 
నాథుడు లేనప్పుడు, మన బాధల్ని భగవంతుడికి మొర పెట్టుకోవడం సహజం. 
స్వాతంత్ర్యం వస్తే జాతి జనుల జీవితం బంగారు బాటగా మారుతుందని 
లోకం తలపోసింది. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దం గడిచినా దేశం 
పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ దుస్థితిని ఆరుద్ర 
1957లో విడుదలైన “ఎం.ఎల్‌.ఏ.” చిత్రంలోని ఒక పాటలో బాపూజీకి 
మొరపెట్టుకున్నాడు. 


“నమో నమో బాపూ - మాకు 
న్యాయ మార్గమే చూపు 

నీవు తీసిన బాటలు దాటి 
నీతిని విడిచి నిన్నే మరిచి 

నీ అనుచరులే మారెదరేమో 
నిదుర నుండి లేపూ బాపూ” 


1. రోహి, ఆత్రేయ, 19486. 
2. యం.యల్‌.ఏ., ఆరుద్ర, 1957. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 49 


అనే బహుళ ప్రచారం పొందిన ఈ పాటను పెండ్యాల సంగీత 
నిర్వహణలో సుశీల గానం చేశారు. 


బాపూజీ గతించి దశాబ్దాలు గడుస్తున్నా ఆయన వేసిన ముద్ర జాతిజనుల 
నుంచి తొలగిపోలేదు. అందుకే 1960 దశకం తర్వాత విడుదలైన చిత్రాల్లో 
కూడా కవులు కొన్ని పాటల్లో గాంధీని స్మరించుకొన్నారు. 


ప్రసిద్ధ నటుడు జగ్గయ్య నిర్మించిన “పదండి ముందుకు” (1962) అనే 
చిత్రంలో శ్రీశ్రీ 'పదండి ముందుకు - పదండి తోసుకు” అనే ఒక మార్చింగ్‌ 
సాంగ్‌ను రచించారు. అందులో - 


“పదండి ముందుకు పదండి తోసుకు 

కదం తొక్కుతూ కదలండీ - 

స్వరాజ్యమే మన జన్మ హక్కనీ 

సమస్త జగతికి చాటండీ! 

భారత వీర ప్రజలారా! భారత వీర ప్రజలారా! 
స్వరాజ్యవాదీ ధరించు ఖాదీ - పరాయి సరుకులు మనకేలా 


ఆశ 


రాటమున వడకే వారే, పోరాటంలో వదకరులే 1॥పదండి॥। 


అహింసయే మన ఆయుధమూ - సత్యాగ్రహమే సాధనమూ, 
త్రివర్ణ సుందర పతాకము - భారత దాస్య విమోచనము 
'పేమా శాంతి ధర్మం నిండిన - రామరాజ్యమే ఆశయమూ 11పదండి।। 


కల్లు మానండోయ్‌ బాబయ్య, 

కళ్ళు తెరచి సాగిరారయ్యా బాబయ్య! 

కాపురాలను కూల్చు రాకాశిరా - కన్నీళ్ళు కష్టాలు కొని తెచ్చురా 
మంచితనమే చంపి - మమతలే తెగ తెంపి - 

మనల పశువుల చేయు మహమారిరాో ॥పదండి॥ 





1. పదండి ముందుకు, శ్రీశ్రీ, 1962. 


50 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


భారతవీర ప్రజలారా! స్వరాజ్యం మా జన్మహక్కని లోకానికి చాటుతూ 
ఉద్యమం ముందుకు సాగించమనీ, మనదేశంలో తయారైన ఖాదీ వస్తాలే 
ధరించండి. విదేశీ వస్తాలు మనకెందుకనీ, రామరాజ్య స్థాపనకు అహింసా 
ఆయుధాన్ని చేబూని భరతమాతకు విమోచనం కలిగించమనీ, కల్లు తాగడం 
మానేసి కాపురాలు చక్కదిద్దుకోమని శ్రీశ్రీ పై పాటలో ప్రబోధించాడు. 


గాంధీజీ ప్రస్తావనలతో వెలువడిన సినిమా పాటల్లో “గాంధీ పుట్టిన 
దేశమా ఇది?” అనే పాటకు ఒక ప్రత్యేకత ఉంది. 'పవిత్ర బంధం” (1971) 
చిత్రంకోసం ఆరుద్ర ఈ పాటను రచించారు. వర్తమాన సమాజంలోని అనేక 
అవకతవకల్పి అవినీతుల్ని ఈ పాటలో ఆరుద్ర పదునుగా ప్రళ్నించారు. 


“గాంధి పుట్టిన దేశమా ఇది 

నెహ్రు కోరిన సంఘమా ఇది 

సామ్యవాదం రామరాజ్యం 

సంభవించే కాలమా ॥గాంధి॥ 


సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం 

ఉప్పాంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రంపాలు 

యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు 

ఉన్నది మనకూ ఓటు - బతుకు తెరువుకే లోటు 1 గాంధి! 


సమ్మెఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూరఠీ 

శాంతీ సహనం సమధర్మంపై విరిగెను గూందా లాఠీ 
అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ 

హెచ్చును హింసా ద్వేషం ఏమౌతుందీ దేశం 11గాంధి॥ 


వ్యాపారాలకు ఫర్మిట్‌ వ్యవహారాలకు లైసెన్స్‌ 

అర్హతలేనీ ఉద్యోగాలకు లంచం ఇస్తే ఓ యస్‌ 

సిఫార్సు లేనిదే శ్మశాన మందున దొరకదు రవంత చోటు 
పేరుకు ప్రజలది రాజ్యం - పెత్తందార్లదె భోజ్యం” 11గాంధి॥ 


1. పవిత్రబంధం, ఆరుద్ర, 1971. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం క్‌ 
దేశంలోని సహజవనరుల్ని సరిగా సద్వినియోగం చేసుకోక, దేశ ప్రజలు 
దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని ఆరుద్ర జాతికొక మంచి సలహా అందించారు. 
సిఫార్సు లేనిదే శృశానంలో కూడా శవానికి చోటు దొరకని వాస్తవాన్ని కవి కళ్ళకు 
కట్టినట్టు చూపించారు. సమాజంలో మార్పు రావాలని పై పాటలో సందేశం. 


“రఘుపతి రాఘవ రాజారాం 

పతిత పావన సీతారాం 

ఈశ్వర్‌ అల్లా తేరోనామ్‌ 

సబ్‌కో సమ్మతి దే భగవాన్‌ 

ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధి 

ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధి 

కరెన్సీ నోటు మీద ఇలా నడిరోద్దు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధి 
భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధి తరతరాల యమ 
యాతను తీర్చిన పరదా కద గాంధి 1 ఇందిరమ్మ! 


రామ నామమే తలపంతా ప్రేమధామమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వాతంత్ర 
కాంక్ష ఆకృతి దాల్చిన ఆపద్దూత అపురూపం ఆ చరిత ధర్మ యోగమే జన్మంతా 
ధర్మక్షేత్రమే బ్రతుకంతా సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత 
నీబోసి నోటి తాత మనలాగే ఓ తల్లికన్న మామూలు మనిషీ కదరా గాంధీ 
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయిని పెంచదా ఆయన స్ఫూర్తి సత్య 
హింసల మార్గజ్యోతి నవశతానికి నాంది... 11రఘుపతి॥ 


గుప్పెడు ఉప్పును పోగేసి నివల ఉప్పెనగా చేసి దండి యాత్రనే 
దందడయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగచ్చేత 
చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో 
మదపు టేనుగుల బంధించాడుగా జాతిపిత సంకల్పబలం చేత సూర్యుడు 
అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన 


వ్‌2 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
క్రాంతి తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్చా భానుడి ప్రభాత కాంతి 
పదవులు కోరని పావనమూర్తి పహృదయాలేలిన చక్రవర్తి ఇలాంటి 
నరుడుగా ఇలా తలంపై నడయాడిన ఈనాడి సంగతి నమ్మరానిదని 
నమ్మక ముందే ముందు తరాలకు 
చెప్పండి సర్వజన హితం నా మతం అంటరానితనాన్ని అంతుకలహలాన్ని 
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం హే రామ్‌...” 


మహాత్మా గాంధీలోని మహనీయ తత్వాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించిన 
గీతమిది. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జాతీయ 
నాయకుడు గాంధీ. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా భారతీయుల 
హృదయాల్లో గాంధి సత్యమై, నిత్యమై వెలుగొందుతూ ఉంటాడని కవి 
భావించాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఉత్తమ గీతరచయితగా రాష్ట్ర 
ప్రభుత్వ నంది అవార్డు తెచ్చిపెట్టిన గీతమిది. 


“గాంధి ఇందిరమ్మ ఇంటిపేరు కాదు; ఊరికొక్క వీధి పేరు కాదు; 
కరెన్సీ నోటు మీద, నడిరోడ్డు మీద ఉన్న బొమ్మ కాదు. “గాంధి” అంటే 
భరతమాత తలరాతను మార్చిన “విధాత అని అద్భుతంగా నిర్వచించాడు 
సిరివెన్నెల. బ్రహ్మతో పోల్చిన గాంధీని గూర్చి ఎంతచెప్పినా తక్షువే అవుతుంది. 


3.6.4 నెహ్రూ 


గాంధీ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన జాతీయ నాయకుడు 
జవహర్‌ లాల్‌ నెహ్రూ. నవభారత నిర్మాతగా, పంచవర్న ప్రణాళికల 
రూపకర్తగా, ప్రత్యేకించి పిల్లలకు చాచా నెహ్రూగా జేజేలందుకున్న ఈ 
మహనీయుని స్తుతిస్తూ కూడా సినిమా పాటలు వచ్చాయి. 


“పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు 
మమత సమత పుట్టినరోజు మంచికి కోవెల కట్టినరోజు 1పండిత॥ 





1 మహాత్మ, సిరివెన్నెల, 2009. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం 53 
ముత్యంలాంటి మోతీలాలుకు రత్నంలా జన్మించాడు 
జాతిరత్నమై వెలిగి ఇంకొక జాతిరత్నమును కన్నాడు 
అతడే జవహర్‌ లాలు అతనికి మన జేజేలు. పండిత! 


తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్రగులాబీ 
పెదవులపై చిరునవ్వు మదిలో పున్నమి పువ్వు 
చేతిలో పావురం మనజాతికి అతడే గోపురం” ॥పండిత॥ 


ఆగర్భ శ్రీమంతుడైన మోతీలాల్‌ నెహ్రూకు ఏకైక కుమారుడుగా నెహ్రూ 
జన్మించారు. తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రగులాబీ పెట్టి మహాత్మాగాంధీ 
అడుగుజాడల్లో స్వరాజ్య సమరం నడిపాడు. భారతదేశపు తొలి మహిళా 
ప్రధాన్ని కన్నతండ్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ అని పై గీతంలో స్తుతించబడింది. 


“చిన్నారి పాపలా 

పొన్నారి తోటలో 

పూచిందొక ముద్దు గులాబీ 
విరబూచిందొక ఎర్రగులాబీ 
పొందున్నే షికారుకు పోయాడా తోటకు 
గులాబీ మామయ్య నెహ్రూజీ 

ఎర్ర గులాబీ మామయ్య నెహ్రూజీ 


చిట్టి గులాబీ చిన్న గులాబీ 


ఎర్రదనం అంటేనే చక్కదనం 

ఎన్నటికి వాడిపోని కుర్రదనం 

అందుకే నువ్వు నాకు కావాలి దినం దినం 
చిట్టి మామయ్యా - చిన్న మామయ్యా 
పసిపాప మనసు గల మంచి మామయ్యా 





1. విచిత్ర దాంపత్యం, సి. నారాయణరెడ్డి, 1971. 


క్‌4ీ 


తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
ప్రతిరోజూ పూస్తాను - నీకోసం చూస్తాను 
వస్తావా... 
నీ చల్లనీ గుండెలో ఉందనిస్తావా 


చిట్టి మామయ్యా - చిన్ని మామయ్యా 
చిట్టి గులాబీ - చిన్న గులాబీ 
మలగి పోయిందొక రత్న దీపము 
మట్తిలో - 

ల 
కలిసి పోయింది 
భారత రత్నము 
అలుము కొన్నది అంధకారము 
అలమటించినదీ గులాబి హృదయము 
ఆ హృదయంలో లేదిక పన్నీరు 
కుమిలి కుమిలి కురిసిందయ్యో కన్నీరు 
మామయ్యా” 


నవభారత నిర్మాత జవహర్‌ లాల్‌ నెహ్రూ. నెహ్రూకు పిల్లలంటే చాలా 


ఇష్టం. దేశ భవిష్యత్తు భావిపౌరులైన పిల్లల చేతుల్లోనే ఉందని ఆయన 
ప్రగాఢ విశ్వాసం. జీవితాంతం పిల్లల (ప్రేమకు గుర్తుగా ఎర్ర గులాబీని తన 
ఎడద మీద ధరించుకొనేవారు. ఈ విషయాన్నే స్మరించుకుంటూ ఆత్రేయ 
రచించిన చిరస్మరణీయ స్తుతి గీతమిది. 


8.6.5 సరోజినీ నాయుడు 


భారతకోకిలగా కీర్తించబడ్డ జాతీయ నాయకురాలు సరోజినీ నాయుడు. 


ఈమె ఆంధ్రురాలు కావడం మనకెంతో గర్వకారణం. ఈ మహనీయ మ్లూర్తిని 


స్మి 


స్తూ కూడా పాటలు మనకు కన్పిస్తాయి. 





1. నా తమ్ముడు, ఆత్రేయ, 1971. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్ట్రం క్‌5్‌ 


“అమ్మా సరోజినీ దేవి, అమ్మా సరోజినీ దేవి 
పరిపూర్ణ సువర్ణ కళామయ జీవి 1 అమ్మా॥ 


ప్రీజాతి శిరోమణివమ్మా, మా జాతి గులాబిరెమ్మ 
స్తీజాతి శిరోమణివమ్మా, మా జాతి గులాబిరెమ్మ 


మధురాల వరాల స్వరాలు పల్కు 


మంజుల కోయిలమ్మ 1 అమ్మా 
స్వారాజ్య సమర కరాసి, చరితార్థపు సద్గుణరాసి 

స్వారాజ్య సమర కరాసి, చరితార్థపు పు సద్గుణరాసి 

వరవీర విహార స్వరాజ్య సమర 

ధృవతారవు నీవమ్మా 11 అమ్మా 


నీ జీవిత కావ్యాలాపం, విశ్వానికి (పేమ కలాపం 
నీ జీవిత కావ్యాలాపం, విశ్వానికి పేమ కలాపం 
అనురాగ తరంగ మృదంగ భంగిమల 
అమృతము చిందితవమ్ము 

అమ్మా... సరోజినీ దేవి” 


సరోజినీ దేవిని ప్రీజాతి శిరోమణిగా కవి పై గీతంలో ్రస్తుతించాడు. 


3.6.6 ఇతర (నేతాజీ, శివాజీ, కట్ట బ్రహ్మన మొదలగు) నాయకుల స్తుతులు 


చేర్చి 


ఏక నాయక స్తుతులేగాక అనేకమంది దేశ నాయకులను ఒకేచోట 
స్తుతించిన గీతాలు కూడా మన తెలుగు సినిమా పాటల్లో అనేకం 


కన్పిస్తాయి. ఉదాహరణకు - 


క్షే 


జీవితం, తోలేటి వెంకటరెడ్డి, 1950. 


5్‌6 


తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


“లల లల్లల్లా - లల్ల లల్ల లల్లల్లా 
లా మ స. ళ్‌ వ. ళా లా 


అల్ల లల్లలా 


కాకమ్మా చిలకమ్మా కథలే మాకొద్దు 
మా గాంధీ చెప్పిందీ మాకెంతో ముద్దూ 1॥కాకమ్మా॥ 


అతడు : “నేతాజీ ఏమన్నాడు... 
పిల్లలు : జైహింద్‌ జైహింద్‌ అన్నాడు ॥నెతాజీ॥! 


అతడు : నెహ్రూజీ ఏమన్నాడు... 
శాంతీ శాంతీ అన్నాడు 1 నేతాజీ॥ 


లాల్‌ బహద్దూర్‌, వీరబహద్దూర్‌ ఏమని అన్నాడు? 
జై జవాన్‌, జై కిసాన్‌, అన్నాడా - పదమన్నాడు ॥॥లాల్‌॥ 


లల్ల లా లా 
పిలలకే ఇక రాజ్యం వస్తే 


కల్లలు ఎల్లలు తుడిచేస్తాం పిల్లలు 


అల్లరిమూకల ఆటలు కట్టీ - తెల్లని పావుర మెగరేస్తాం 
రాజును రైతును ఏకం చేసి రంగం మీదకు రప్పిస్తాం 1రాజును॥ 


సింహానికి, జింక పిల్లకూ - స్నేహం 
కలిపి మెప్పిస్తాం... లల్లల్లల్లలా 1॥కాకమ్మా॥ 


పసిపాపల మనసుల పూవులు - అవి 
పరమాత్ముని చిరునవ్వులు ॥పసి॥ 


ఆ పాపలు తిరిగే లోగిళ్లు - అవి 
పచ్చని సిరులే వెదజల్లు... 


లల్ల లల్లల్లా” 11కాకమ్మా॥ 


గే ధర్మపత్ని. సి. నారాయణరెడ్డి, 1969. 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైశిష్టం 57 


గాంధీ, నెహ్రూ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి వంటి జాతీయ నాయకుల 
సిద్ధాంతాలను సరళ శైలిలో స్ఫూర్తిదాయకంగా పిల్లలకు ప్రబోధించిన గీతమిది. 


సాకీ : అణగారిన బ్రతుకులలో 
ఆశాజ్యోతులు వెలిగించీ 
మానవత్వమే మతమని చాటిన 
మహాత్ముడే మన దైవం. 


శ్వ 
)౮ 
ల 


ఫి మహాత్ముడే కలలుగన్న మరో ప్రపంచం 
మెరిసిందీ, పిలిచిందీ - మరో ప్రపంచం - గాంధీ 
మహాత్ముడే కలలుగన్న మరో ప్రపంచం 
ఈ దేశం నీదీ నాదని 
ఇది ఒక్కరికే సొంతం కాదని 
గంగా కావేరీ నదులు కలుపుతాం 
కలిపి, సరిహద్దులు చెరిపి, చెలిమి నిలుపుతాం 
మన నేతాజీ ఆశించిన మరో ప్రపంచం మెరిసిందీ, పిలిచిందీ 
ఒకే గూటి గువ్వలం - ఒకే తీగె పువ్వులం 
తరతరాల చీకట్లను - తొలగించే దివ్వెలం 
మన నేతాజీ ఆశయం మరో ప్రపంచం మెరిసిందీ, పిలిచిందీ 
అహం మీరి జులుం చేయు ద్రోహుల 
బలం జూపిహత మార్చే వీరులం 
హలంబూని, పొలందున్నిి మట్టిలో 
మేలిబంగారం పండించే రైతులం 
మన శాస్ర్రీజీ కృషి చేసిన మరో ప్రపంచం జై జవాన్‌ - జై కిసాన్‌' 


అభాగ్యుల బ్రతుకుల్లో ఆశాజ్యోతులు వెలిగించిన మహాత్మా గాంధీని, 
బ్రిటిష్‌ వారి గుండెల్లో నిదురించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను పంచవర్ష 


1. మరో ప్రపంచం, శ్రీశ్రీ, 1970. 


58 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


ప్రణాళికలు ప్రవేశపెట్టిన జవహర్‌ లాల్‌ నెహ్రూ, జై జవాన్‌ - జై కిసాన్‌ 


అంటూ నినదించిన లాల్‌ బహదూర్‌ శాసస్రిలను కవి పై గీతంలో 


ప్రస్తుతించారు. 


“పుణ్యభూమి నా దేశం... నమోనమామీ... 
ధన్యభూమి నా దేశం... సదా స్మరామీ... 


పుణ్యభూమి నా దేశం... నమోనమామీ... 

ధన్యభూమి నా దేశం... సదా స్మరామీ... 

మహామహుల కన్నతల్లి... నా దేశం... 

మహోజ్వలిత చరితకన్న... భాగ్యోదయదేశం... నా దేశం పుణ్య! 


అదిగో... ఛత్రపతి... ధ్వజమెత్తిన ప్రజాపతి... 

మతోన్మాద శక్తుల చురకత్తులు ర్ఫుళిపిస్తే... 

మానవతుల మాంగల్యం... మంట గలుపుతుంటే... 

ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి... 

మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన 

మహావీరుడూ... సార్వభౌముడూ.., పుణ్య 


అడుగో... అతి భయంకరుడు కట్ట బ్రహ్మన 

అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన 

వచనం : ఒరేయ్‌ ఎందుకు కట్టాలిరా శిస్తు... నారు పోశావా? 

నీరు పెట్టావా? కోత కోసావా? కుప్ప నూర్చావా? 

ఒరేయ్‌... తెల్లకుక్కా.. కష్టజీవుల ముష్టి మెతుకులు 

తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా... 

అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి... స్వరాజ్య పోరాట మెంచి... 

ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు... కన్నభూమి ఒడిలోనే ఒరిగాడు 
పుణ్య 


తెలుగు సినిమాల్లో దేశభక్తి పాటలు - వైళిష్టం క్ర 
అదిగదిగో... అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి... 
వస్తున్నాడదిగో... మన అగ్గిపిడుగు అల్లూరి... 
ఆజాదు హిందు ఫొౌజు దళపతి నేతాజీ... 
అఖండ భరతజాతికన్న మరో శివాజీ... 
సాయుధ సంగ్రామమే న్యాయమని... 
స్వాతంత్ర్య భారతావని మన స్వర్గమని... 
ప్రతి మనిషాక సైనికుడై... ప్రాణార్వణ చెయ్యాలని... 
హిందుఫొజు జైహిందని నడిపాడు... 
గగన శిగల కెగిసి... కనుమరుగై పోయాడు... 
జోహార్‌! జోహార్‌! సుభాష్‌ చంద్రబోస్‌ 
జోహార్‌! జోహార్‌! సుభాష్‌ చంద్రబోస్‌ 
గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం... సాధించే సమరంలో 
అమరజ్యోతులై వెలిగే... ధృవతారల కన్నది ఈ దేశం... 
చరితార్థుల కన్నది... నా భారతదేశం... నా దేశం...” 11పుణ్య॥ 


హిందూమతంపై దాడులు _చేసి హిందూ మతాన్ని నిర్వీర్యం చేస్తున్న 
మతోన్మాదులపై కత్తి ర్సుళిపించిన ఛత్రపతి శివాజీ, పాలితులుగా వచ్చి 
పాలకులై కూర్చున్న విదేశీయులను ఎదిరించిన విక్రమ సింహం వీరపాండ్య 
కట్ట బ్రహ్మన, అమాయక గిరిజనులను అష్టకష్టాల పాలు చేస్తున్న ఆంగ్రేయుల 
మర ఫిరంగులకు ఎదురొడ్డి నిలిచిన మన్నెం వీరుడు అల్లూరి, ఆజాద్‌ హింద్‌ 
ఫౌజ్‌ పేరుతో సాయుధ దళాన్ని నడిపిన భారతరత్న నేతాజీ వంటి జాతీయ 
నాయకులను ప్రస్తావిస్తూ స్తుతించడం పై గీతంలో కనిపిస్తుంది. 


ఇలా స్వేచ్చా కాంక్ష సంస్కరణ దృక్పథం, దేశభక్తి ముప్పేటలా అల్లుకొని. 
ఉదృతమైన జాతీయోద్యమం వలించి 15.08. 1947న భరతమాత 
దాస్యశ్ళంఖలాలు ఛేదించబడ్డాయి. భారతీయులు స్వేచ్భాివాయువులు 


1. మేజర్‌ చంద్రకాంత్‌, జాలాది, 1993. 


60 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


పీల్చుకున్నారు. హిమాలయాలు మొదలు కన్యాకుమారి వరకు విశాల 
భారతావని స్వేచ్చా గీతకలతో మార్నోగింది. మూడు రంగుల జెండా జాతి 
గౌరవానికి ప్రతీకగా నిలిచింది. విభిన్న జాతి, కుల, మతాలతో కూడిన 
దేశం సమైక్యతా సంగీతాన్ని ఆలపించింది. . 


ఈ విధంగా సినిమా కవులు రచించిన దేశభక్తి గీతాలన్నీ స్వాతంత్రేచ్చ, 
మానవత్వం కలిగి శాశ్వితత్వాన్ని సంతరించుకొన్నవే. సాంఘిక ప్రయోజన 
దృష్టితో చూచినా, శిల్చ దృష్టితో చూసినా, సార్వజనీన, సార్వకాలిక స్థిరత్వ 
దృష్టితో చూసినా ఈ సినీ దేశభక్తి గీతాలమీద ఎంతో గౌరవం కలుగుతుంది. 
ఆనాటి జాతీయోద్యమం సినీకవుల కలాలను కరవాలాలుగా చేసిందనడంలో 
అతిశయోక్తి లేదు. 


4 


తెలుగు సినిమాల్లో 
ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 


భారత జాతీయోద్యమంతోబాటు తెలుగు నేలపై సాగిన మరొక 
ఉప జాతీయోద్యమమే 'ఆంధ్రోద్యమం'” లేదా 'ఆంధ్ర జాతీయోద్యమం. 
తమిళం మాతృభాషగా గల “మద్రాసు” రాష్టంలో కొంతభాగం, ఉర్జూ అధికార 
భాషగా గల “నిజామాంధ్ర రాష్టంలో కొంతభాగంగా తెలుగునేల ఉండేది. 
దీనిని ఏకం చేయడానికి సాగిన ప్రజోద్యమమే 'ఆంధ్రోద్యమం'. భాషా 
ప్రాతిపదికపై 'విశాలాంధ్రి రాష్ట్ర నిర్మాణానికి ఆంధ్ర ప్రజలు సాగించిన 
మహోద్యమమిది. 


ఎన్నో కష్టాలతో సాగిన ఈ ఉద్యమం దాదాపు అర్ధ శతాబ్దంపాటు 
తెలుగు సాహిత్యం మీద, ముఖ్యంగా సినిమా సాహిత్యం మీద విశేష ప్రభావం 
చూపింది. అలా ఆంధ్రోద్యమ ప్రభావాన్ని సినిమా రచయితలు కూడా పుణికి 
పుచ్చుకొని ఎన్నో రాష్ట్ర గీతాలను రచించారు. 


“భరతమాత బాణీలో 'తెలుగుతల్లి' అనే పదబంధాన్ని రూపొందించిన 
కవి రాయప్రోలు సుబ్బారావు. తెలుగువారి హృదయాల్లో తెలుగుతల్లిని ఆరాధ్య 
దేవతగా ప్రతిష్టించిన ఖ్యాతి తిరుపతి ప్రాంతానికి చెందిన శంకరంబాడి 
సుందరాచారికి దక్కుతుంది. 


62 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


తెలుగు టాకీ ఆవిర్భావం నాటికి (1931) ముమ్మరంగా సాగుతున్న 
జాతీయోద్యమంలో ఆంధ్రోద్యమం ఒక అంతర్వాహినిగా సాగింది. తెలుగు 
కవులు తమ దేశభక్తి గీతాలలో స్వాతంత్ర్య కాంక్షతోపాటు ఆంధ్ర పౌరుషాగ్నిని 
కూడా ప్రతిఫలించాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి ఉప్పు సత్యాగ్రహ 
సందర్భంగా రచించి గుంటూరు నాలుగు రోడ్ల కూడలిలో వినిపించిన 'వీర 
గంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ' వంటి గీతాలను ఇందుకు 
ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా ఇదే 
ఒరవడిలో జాతీయోద్యమంతో పాటు ఆంధ్ర రాష్ర్రోద్యమంలోన తనవంతు 
కృషి చేసింది. ఆపైన తెలుగు వైభవాన్నీ పరాక్రమాన్నీ త్యాగాన్నీ సంస్కృతీ 
సాహిత్యాలనూ ప్రశంసించే గీతాలను వెలయించింది. ఇంతవరకు తెలుగులో 
వచ్చిన డైరెక్ట్‌ టేక్‌ చిత్రాలలోని సుమారు 26 వేల పాటల్లో మూడు వందల 
- దేశభక్తి గీతాలలో ఆంధ్ర దేశానికి సంబంధించిన రాష్ట్ర దేశ భక్తిగీతాలు 
అయిదు పదులకు (50) మించకపోయినా 'వాసి'లో మాత్రం అవి 
గణనీయాలు. 


తెలుగు సినిమాల్లో వెలువడిన ఆంధ్రోద్యమ గీతాలను ఈ క్రింది 
శీర్చికల ద్వారా విశ్లేషించవచ్చు. (1) ఆంధ్రమాత స్తుతి (2) తెలుగు ప్రాంతాల 
ప్రశంస (3) గత వైభవ ప్రశంస (4) నదీ ప్రశస్తి (5) మేలుకొలుపు గీతాలు 
(6) ఆంధ్రరాష్ట్ర పోరాట గీతాలు (7) ఆంధ్ర జాతీయ గీతాలు (8) రాష్ర్రోదయ 
గీతాలు (9) విశాలాంధ్ర కాంక్షాగీతాలు (10) ఆంధ్ర అవతరణ గీతాలు 
(11) సమైక్యాంధ్ర గీతాలు (12) తెలుగు భాష బెన్నత్య గీతాలుగా వర్గీకరించి 
విశ్లేషించడం జరిగింది. 


4.1 ఆంధ్రమాత' స్తుతి 


భారత జాతీయోద్యమంలో దేశమాతను స్తుతించిన తెలుగు కవులు, 
ఆంధ్రోద్యమంలో ఆంధ్రమాతను కూడా స్తుతించారు. 


తెలుగు సినిమాల్లో. . '*ేద్వమ గీతాలు - విశ్లేషణ 63 

“ఆంధ్రమాత _ _ చేసిన మొదటి ఆధునికాంధ్ర కవి మంగిపూడి 
వేంకటశర్మ గారే యనవచ్చు. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో కనిపించే 
ఆంధ్రాభిమానం కంటే భిన్నమైన బహుముఖ వికసన పూర్వకమైన ఆంధ్ర 
జాతీయాభిమానాన్ని వెల్లడించే కవిత మంగపూడి వారి 'ఆంధ్రమాతి అనేది” 
అంటున్నారు డా॥ మద్దూరి సుబ్బారెడ్డి గారు. 


“మా తెలుగు తల్లికి మల్లెపూదండ 

మా కన్న తల్లికి మంగళారతులు 

కడుపులో బంగారు కనుచూపులో కరుణ 

చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి 1॥మా తెలుగు! 


గలగలా గోదారి కదలి పోతుంటేను 

బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను 

బంగారు పంటలే పండుతాయి 

మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు! 


అమరావతీ నగర అపురూప శిల్పాలు 
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు 
తిక్కయ్య కలములో తియ్యందనాలు 
నిత్యమై నిఖిలమై నిలచియుందేదాక 
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి 
తిమ్మరసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి 

మా చెవుల రింగుమని మారుమోగేదాక 
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం 
జై తెలుగుతల్లి! జై తెలుగుతల్లి!!! 


1. తెలుగులో జాతీయోద్యమ కవిత్వం (సిద్ధాంత వ్యాసం), డా॥ మద్దూరి 
సుబ్బారెడ్డి, పుట. 335. 
1. శంకరంబాడి సుందరాచారి, దీనబంధు, 1942. 


64 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
పై పాట రాష్ట గీతంగా గుర్తింపు పొందెన పాట. మాతృభూమి ప్రశంస 
ప్రతి చరణంలోనూ మనకు కన్పిస్తుంది. తెలుగు తల్లిని స్తుతిస్తూవున్న ఈ 
గీతం ఉత్తరోత్తర ఆంధ్రజాతి జాగృతికి పునాదులు వేసిన గీతం అని కూడా 
దీనిని చెప్పుకోవచ్చు. “కడుపులో బంగారు, కనుచూపులో కరుణ గల 
తెలుగుతల్లికి అర్పించిన ఆ మల్లెపూదండ ఈనాటికీ వాడకుండా చక్కని 
సాహిత్య సౌరభాలను వెదజల్లుత్తూ ఉంది. తెలుగు ప్రజల హృదయాల్లో 
తెలుగుతల్లి పట్ల ఆరాధనా భావాన్ని వికసింపజేస్తూ ఉంది. = 


పల్లవి : ఓ తెనుగు దేశమా నా అనుగు దేశమా 
కదలు నా బంగారు కలల వెలిగే తల్లి 
చ॥॥। ఆకుపచ్చ పొలాలు రేకువిచ్చిన పూలు 
ప్రాకు తీయని నదుల నాకు దరిశెనమిచ్చు 11ఓ తెనుగు 


చ॥॥। ఏమి తీయందనము లీ గాలి పొరల 
త్యాగయ్య పలుకు క్షేత్రయ్య గానము లొలుకు ఓ తెనుగు! 


చ।॥ గౌతమీ పెన్న తుంగభద్ర కెరటాలు 
వినుచు చక్కని కవిత మనసులూచే నమ్మ [ఓ తెనుగు! 


తెలుగుతల్లి బంగారు కలల్లో వెలిగే దివ్యజ్యోతి అని పై గీతంలో కవి 
ఆంధ్రమాతను స్తుతించాడు. త్యాగయ్య, క్షేతయ్యల సుమధుర గానాలతో 
తేనెలొలికే చల్లని తల్లి అన్న స్తుతి పై గీతంలో కనిపిస్తుంది. 


ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట 

ఎంత పరిమళమోయి యీ తోటపూలు 

ఏ నందనమునుంది యీ నారు తెచ్చిరో 

ఏ స్వర్ణ జలము లీ మడుల కెత్తిరో 

ఇంత వింతల జాతులీ తోటల పైరులో 

ఈ తోట ఏపులో వింత నవకము విరియు ఎంత చక్కని 





1. ఇంద్రగంటి హనుమచ్చాస్రి, దీనబంధు, 1942. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 65 


ఏ అమృత హస్తాల ఏ సురలు సాకిరో 

ఏ అచ్చరలవురువు లీ తీరు దిద్దెనో 

ఈ పూల పాలలో యింత తియ్యందనము 

ఈ లతల పోకిళ్ళ కింత వయ్యారములు | ఎంత చక్కని। 


ఏ మహత్తర శక్తులీ తోటలో గలవో 

ఏ దివ్య తేజమున కీ పూలలో నెలవో 

ఈ తోటపై గాలి యింత మెయి సోకెనొ 

ఈ నీరసిలు బ్రతుకే యింత చివురింపుగా |; ఎంత చక్కని॥ 


జవరాలి వలపు వలె, రవి బింబదీప్తివలె 
హిమనగోన్నతి వోలె, బుషి వాక్కు మహిమ వలె 
నా ఎడందను రేపు నా తెలుగు తోటలో 
పాడుకొన నిండోయి పలవింప నిండోయి! 


తెలుగు తల్లిని అందాలొలికే తెలుగు పూలతోటగా అభివర్ణించి ఆ 
సౌందర్యాన్ని పై గీతంలో కవి ప్రస్తుతించాడు. 
సీ; ఇట తెల్లుకవికోటి నృపులకైదండతో 
యేనుగులెక్కి యూరేగినారు 
ఇచట సంగీత సాహిత్యాలు వాహినీ 
మూర్తులై రసికులముంచితేల్చె 
ఇట తెల్లుబావుటా యొత్తిన తలదింపక 
ఆసేతు కటకాంత మాక్రమించె 
ఇచట స్వేచ్చ్భారక్షకే తెల్లువీరులు 
నెత్తురోడిచి శయనించినారు 
ఇచట ఎట కాలుమోపిన ఏ తెలుంగు 
జోదుగుండియనో త్రొక్కుచుంటిననుచు 
కనుల జడివానగురియు ; ఈ గతిని గాంచి 


ఏడ్వకుండునె తెల్లువాదెవ్వడైన!* 





1. కందుకూరి రామభద్రరావు, కాలచక్రం. 1946. 
2. సీనియర్‌ సముద్రాల, వందేమాతరం, 1939. 


66 . తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


పై గీతంలో సీనియర్‌ సముద్రాల ఆంధ్రుల గత వైభవాన్ని వేనోల్ల 
కొనియాడాడు. గతించిన చారిత్రక గాథ విని గర్వంగా నెమరువేసుకొన్నాడు. 
ఈ గీతం చదివితే “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహాలు” అన్న కవితా 
పంక్తులు జ్ఞాపకం వస్తాయి. 


శ్రీ మంతురాలివై చెలువొందు మాతా 
మమ్ము దీవించుమా మా మ? 


కృష్ణ గోదావరి హంద్రి నాగావళీ 

తుంగభద్రా పెన్న నదుల పుణ్యమున 

నిత్యకల్యాణమూ పచ్చతోరణమూ 

ఇంటింట విలసిల్ల జయము కోరెదమూ శ్రీ! 


కృష్ణ రాయల నాటి భువన విజయాలు 

రాజరాజుల నాటి ఘన రాజసాలు 

నన్నయ్య తిక్కన్న పోతన్న ప్రతిభలు 

ఈనాడు వెలయంగ ప్రభము శుభము కోరెదము 1 అ్రీ॥ 
ముక్కోటి ఆంధ్రుల ముక్కోటి ప్రభలు 

ఏక దీప్తిని గాంచి తేజరిల్లగను 


ఎన్న దారని జ్యోతి నీ యింట నిలిపి 
సన్నుతులు గాంచగల వరము కోరెదము' శ్రీ 


'ఆంధ్రమాతను ప్రస్తుతించే గీతంగా పింగళి వారు ప్రబోధాత్మకంగా 
విరచించారు. 


ఈ సినిమా నిర్మాణం నాటికి 'ఆంధ్రప్రదేశ్‌' రాష్ట్రం అవతరించింది. 
శంకరంబాడి సుందరాచారి “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” రాష్ట్ర గీతంగా 
ప్రాచుర్యం పొందింది. తెలుగువారి సాంస్కృతిక మహోజ్వల చరిత్ర, కళలు, 





1. పింగళి, పెళ్లినాటి ప్రమాణాలు, 1958. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 67 
కవులు, రాజులు, తెలుగు నేలపై ప్రవహించిన నదీనదాలు, సంగీత నృత్య 
శిల్పాది కళావైభవాలను శంకరంబాడి వారు వర్ణించిన స్థాయిలోనే పింగళివారు 
ఈ గీతాన్ని తీర్చిదిద్దారు. 


అంతేకాదు కృష్ణా, గోదావరి నదులకు తోడు రాయలసీమలోని “హంద్రీ” 
నదికి స్తానం ఇవ్వడం విశేషం. ఈ నదులు నిరంతరం ప్రవహిస్తే, రైతన్నలకు 
మేలు. అప్పుడే ఆంధ్రమాత అన్నపూర్ణవుతుందని పింగళి తెల్పారు. నిత్య 
కల్యాణం పచ్చ తోరణంగా మారాఐని ఆకాంక్షించిన పింగళి “ముక్కోటి 
ఆంధ్రుల ముక్కోటి ప్రభలకు ఏకదీప్తిగా” వెలగాలని సమైైక్యతారాగాన్ని 


భావబంధురంగా ధ్వసింపజేశారు పింగళి. 
4&2 తెలుగు ప్రాంతాల ప్రశంస 


ఏ దేశస్థుడికైనా, ఏ ప్రాంతీయుడికైనా తన సొంత నేల, కన్నతల్లితో 
సమానమైనది. దానిపై ప్రేమాభిమానాలు ఉండడం, వాటిని ప్రదర్శించుకోవడం 
సహజం. అట్లాగే తెలుగుతల్లిని స్తుతించడంతోపాటు తెలుగునేలపై విలసిల్లే 


నీ 


అను ప్రశంసిస్తూ తెలుగు సినిమా కవులు 


వివిధ ప్రాంతాలను, అనేక ప్రదేశాల 
సినీగీతాలు రచించారు. 


ఉదాహరణకు - 
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం 
మూడుకోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం 


పాలించెను గోలుకొండ కులీకుతుబ్‌ షాహీ 

భాగమతి అతని యొక్క ముద్దుల దేవి 

పప్రేయసికై కట్టినాడు పెద్ద వూరు 

ఆ వూరే యీనాడు హైదరాబాదు ॥ఇదే॥ 


68 


ఈ 


తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


అలనాడు వచ్చెనట మహమ్మారి 

అల్లా దయవల్ల ఆ పీడ పోయినాది 

ఆ గండం గడిచిందని గుర్తు నిలిపినారు 

ఆ గుర్తే అందమైన చార్మినారు ॥॥ఇదే॥ 


ఇది పాడుపడిన గోలుకొండ కోట 

శ్రీరాముడు, కనిపించే తానీషాకీచోట 

భద్రాద్రి రామదాసు బందిఖానా 

చూడండీ, ఇదిగో ఆ కోటలోనా || ఇదే! 


హైదరాబాదు రాష్ట రాజధానిగా ఎంపిక చేస్తారన్న వార్తలు వచ్చిన 


సమయంలో ప్రముఖ నిర్మాత కె.బి.తిలక్‌ యం.యల్‌.ఎ. చిత్రం నిర్మించాడు. 


నేపథ్యంలో హైదరాబాదును వర్ణిస్తూ ఆరుద్ర చేత చక్కటి పాట 


రాయించాడాయన. ఈ పాటలో రాజధానీ నగరం ప్రాభవాన్ని చారిత్రక 
ప్రాశస్యాన్ని రచయిత అత్యద్భుతంగా వర్ణించాడు. 


మహాకవి శ్రీశ్రీ కూడా ఇదే ఎత్తుగడతో పాటను రచించాడు. ఎందరో 


మహనీయులున్న సుందరనగరం. భరతమాత జడలోని పసిడి నగరం అంటూ 
ముగించడం కూడా గమనార్హం. 


“అహో!.. ఆంధ్రభోజా!.. 
శ్రీకృష్ణదేవరాయా... 


ఈ శిథిలాలలో 

చిరంజీవి వైనావయా...! 

శిలలపై శిల్పాలు చెక్కినారు (మళ్ళీ) 
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు 
శిలలపై శిల్పాలు చెక్కినారూ... 


1. ఆరుద్ర యం.యల్‌ఎ., 1957. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 69 
కనుచూపు కరువైన వారికైనా (మళ్ళీ) 
కనుపించి కనువిందు కల్గించు రీతిగా 
శిలలపై శిల్పాలు చెక్కినారూ... 


ఒకవైపు ఉ(రూూతలూపు కవనాలు 

ఒక ప్రక్క ఉరికించు యుద్ధభేరీలు 

ఒక చెంప శృంగార మొలుకు నాట్యాలు 

నవరసాలొలికించు నగరానికొచ్చాము 

కనులు లేవని నీవు కలత పడవలదు (మళ్ళీ) 

నా కనులు నీవిగా చేసికొను చూడు శిలలపై! 


ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన 

ఓర చూపులదేవి ఊరేగి రాగా (మళ్ళీ) 

రాతి స్థంబాలకే చేతనత్వము కలిగి 

సరిగమ పదనిసా స్వరములే పాడగా 

కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు (మళ్ళీ) 

కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ శిలల పై॥ 


రాజులే పోయినా - రాజ్యాలు కూలినా 
కాలాలు మారినా - గాడ్పులే వీచినా... 
మనుజులే దనుజులై మట్టిపాళ్డేసినా ఆ... ఆ... 
చెదరనీ కదలనీ శిల్పాల వలనే 

నీవునా హృదయానా 

నిత్యమై సత్యమై 

నిలిచివుందు చెలీ 

నిజము నా జాబిలి 





1. ఆత్రేయ, మంచి మనుసులు, 1962. 


70 " తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


అనే గీతం ఆనాటి ప్రేక్షకులను ఓహో అని తలలూపించింది. 
ఉ(ర్రూతలూపే కవనాలు, ఉరికించే యుద్ధభేరీలు, శృంగార మొలికే నాట్యాలు, 
అన్నిటికీ నెలవైన నవరసాలొలికించు నగరంగా విజయనగరానికి ఆత్రేయ 
తన పాటలో అద్దం పట్టారు. తిరిగి ఈ హంహీ విజయనగర వైభవం డా॥ 
సి.నా.రె. రచించిన 'విచిత్ర కుటుంబం) (1969) చిత్రంలో ఆంధ్రజాతి 
బెన్నత్యం అద్భుతంగా వ్యాఖ్యానింపబడింది. 


“ఆడవే ఆడవే 

ఆడవే జలకమ్ములాదవే 
కలహంసలాగ - జలకన్యలాగ 
ఆడవే... ఆడవే... 


ఆదికవి నన్నయ్య అవతరించిన నేల 
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల 
ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై 
జీవకళలొల్కు గోదావరి తరంగాల 
ఆడవే... ఆడవే... 


నాగార్జునుని బోధనలు ఫలించిన చోట 

బౌద్దమత వృక్షమ్ము పల్లవించిన చోట 
(్‌ ళా 

కృష్ణవేణి తరంగిణి జాలిగుందెయే 

సాగర్షమ్మై భూవు సవరించుకొను నీట . 

ఆడవే... ఆడవే... 


కత్తులును తు. వ తొక్కినవిచట 

అంగళ్ళు రతనాలు అమ్మినారట ఇచట 

నాటి రాయల పేరు నేటికిని తలపోయు 

తుంగ భద్రానదీ తోయమాలీకలందు! 1 ఆడవే॥ 





1. విచిత్ర కుటుంబం, సి. నారాయణ రెడ్డి, 1969. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ గ్ల 

ఆంధ్రుల జీవనది కృష్ణవేణి. ఆ పుణ్యనదీ జలాలలో జలకమాడమని 
ప్రేయసిని ఉద్దేశించిన పంక్తులే పల్లవిగా పల్లవించాయి. 
| తొలి చరణంలో ఆదికవి నన్నయ అవతరించిన గోదావరీ తీర 
వైభవాన్ని విశ్లేషించారు. 

మలి చరణంలో కృష్ణాతీరంలో ప్రభవించిన ఆచార్య నాగార్జునుని _ 
బౌద్ధమత ఘనతను ప్రస్తుతించారు. 

ఇక మూడో చరణంలో తుంగభద్రానదీ తీరాన వెలనిన 
శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య వైభవ ప్రాభవాలను ఉల్లేఖించారు. 


అంటే ఆంధ్రదేశంలో ప్రవహించే మూడు జీవనదులు, కృష్ణ, 
గోదావరి, తుంగభద్ర, వీటికి గల చారిత్రక ప్రాధాన్యతను ఈ గీతంలో 
నిక్షిప్తం చేశారు. 


చారిత్రక స్థలాల మీద రాసిన గీతాల్లో 'కోడెనాగు' చిత్రంలో (1974 
కలం నుంచి జాలువారిన 

“ఇదే చంద్రగిరి 

శౌర్యానికి గీసిన గిరి 1124 1 ఇదే॥ 

తెలుగుజాతి చరితలోన చెరిగిపోని కీర్తి సిరి 

తెలుగు నెత్తురుడికించిన వైరులకిది మృత్యువు రురి ॥1ఇదే॥ 

తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో 

ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము 

ఆంధ్ర ౧ల్బ పనితనానికద్భుత తార్మానముగా 

వెలసినదిట స్వర్గము వెయ్యేళ్ళకు పూర్వము ॥॥ఇదే॥ 

ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు 121 

రాజనీతి రాటుదేలి రాయల గురువైనాడు 1121 


72 


తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


ఈ మహలే కవి గాయక పండిత మండల మొకనాడు 
ఈ శిథిలాలే గత వైభవ చిన్షములై మిగిలినవీనాడు 
గత వైభవ చిన్సములై మిగిలినవీనాడు... ఈనాడు” 


అనే గీతం చంద్రగిరి వైభవాన్ని తెలియజేసే గీతంగా చెప్పుకోదగినది. 


తర్వాత “బంగారక్క (1977) చిత్రంలోని డా! సి.నా.రె. గీతం. 


నా హృదయం నాగార్జున సాగరం 
సాగే ప్రతి తరంగం అను రాగానికి ప్రతిబింబం కూడా పదికాలాల 


పాటు గుర్తుండేదే! 


విభిన్నమతాలకు, విభిన్న భాషలకు, విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు 


నిలయమైన మహానగరం హైదరాబాద్‌. ఈ నగర నైసర్గిక సామాజిక 
విశేషాలను గీతరూపంలో విశ్లేషించే మహదవకాశం నారాయణరెడ్డి గారికి 
లభించింది - చిత్రం పేరు 'మట్టిలోమాణిక్యం”. 


రింజిమ్‌ రింజిమ్‌ హైదరాబాద్‌ 

రిక్షావాలా జిందాబాద్‌ 

మూడు చక్రములు గిరగిర తిరిగితె 

మోటరు కారు బలాదూర్‌ 1రింజిమ్‌।! 


అటు చూస్తే చార్మినారు 

ఇటు చూస్తే జుమామసీదు 

ఆవంక అసెంబ్లీ హాలు - ఈ వంక జూబిలి హాలు 

తళ తళ మెరిసే 

తళ తళ మెరిసే హుసేను సాగరు 

దాటితె సికింద్రబాదు 11 రింజిమ్‌॥! 


1. కోడెనాగు, ఎం.ఎస్‌.రెడ్డి, 1974. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 73 
ఒక తలపై రుమీ టోపి 
ఒక తలపై గాంధీ టోపి 
“క్యా భాయ్‌ అని అంటాడొకడు 
“ఏమోయ్‌” అని అంటాడొకడు 
మతాలు భాషలు వేరైనా 
మనమంతా భాయీ భాయీ 1రింబిమ్‌॥ 


ఉన్నవాడికి తింటే అరగదు 

లేనివాడికి తిండే దొరకదు 

పరుపులున్నా పట్టదు నిదుర 

కరకు నేలను గురకలు వినరా 

హెచ్చుతగ్గులు తొలిగే రోజు 

ఎపుడొస్తుందో ఏమో 1రింజిమ్‌॥! 


పై గీతంలో డా॥ సి.నారాయణరెడ్డి తొలి చరణంలో హైద్రాబాద్‌కు 
శోభను చేకూర్చిన చారిత్రక కట్టడాలైన చార్మినారు, జుమామసీదు, అసెంబ్లీ 
హాలు, జూబ్లిమహలు, హుసేన్‌ సాగరును ఉదహరించారు. 


రెండో చరణంలో హిందూ, ముస్లింల టోపీల గూర్చి, పలకరింపుల 
పులకరింతలు గూర్చి వివరించి మతాలు, భాషలు వేరైనా మనమంతా భాయీ 
భాయీ అనే మహత్తర సందేశాన్ని ఐక్యతారాగాన్ని వినిపించారు. 


ముచ్చటైన మూడో చరణం పేద గొప్ప తేడా పోయే మంచిరోజు 
రావాలని ఆశించారు. 
త8 గత వైభవ ప్రశంస 


ఆంధ్రమాతను స్తుతించి, ఆంధ్ర ప్రాంతాలను ప్రశంసించిన తెలుగు కవులు 
ఆంధ్రుల గత వైభవాన్ని వేనోళ్ళ కొనియాడారు. గతించిన చారిత్రక గాథల్ని 


గడీ తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 

గర్వంగా నెమరు వేసుకున్నారు. ఈ పద్ధతి ఆధునికాంధ్ర కవిత్వారంభ దశలో 
కాల్చనిక కవిత్వంలో ప్రధానాంశంగా కనబడుతుంది. రాయప్రోలు సుబ్బారావు, 
అబ్బూరి రామకృష్ణారావు, నాయని సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాప్రి మొదలైన 
కవులందరూ ఆంధ్రుల గత వైభవాన్ని ప్రశంసించిన వారే. గత ప్రాభవ ప్రేరణతో 
వర్తమానానికి కర్తవ్య నిర్దేశం చేశారు. వీరి గేయాలనే సినిమాలలో కూడా 
యథాతధంగా వాడుకున్నారు. ఉదాహరణకు - 


పుణ్యుల మా పూర్వ పురుషుల గూర్చి 
మహిత విక్రములను మావారి గూర్చి 
పేరు గన్నట్టి మా పెద్దలం గూర్చి 
ఆర్యులగు పురాతనాంధ్రుల గూర్చి 
వారల కీర్తి వైభవలక్ష్మి గూర్చి 

వారల పుణ్య ప్రవర్తన గూర్చి 

వారల ధర్మ తత్పరతను గూర్చి 
వారల విజ్ఞాన వల్లరి గూర్చి! 


పురాతన ఆంధ్ర తేజాన్ని ఆంధ్ర చక్రవర్తుల ఆదర్శపాలనా విధానాన్ని 
ఈ గీతంలో ప్రశంసించటం జరిగింది. 


ఆధునికాంధ్ర కవిత్వంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించిన కవి 
రాయప్రోలు సుబ్బారావు. “ఏదేశమేగినా, ఎందుకాలిడినా మాతృభూమి 
భారతిని పొగడాలి అనే ప్రబోధాన్ని అందించిన రాయహ్రోలువారు సకల 
జనుల నోళ్ళకెక్కిన పద్య గీతాన్ని కూడా ప్రసాదించారు. ఈ పద్యాన్ని 
యథాతథంగా దీనబంధు చిత్రంలో టంగుటూరి సూర్యకుమారి గాత్రంతో 
చిత్రీకరించారు. 


1. వందేమాతరం, బాలాంత్రపు రజనీకాంతరావు, 1939. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 75 
“అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వ 
విద్యాలయములు స్థాపించునాడు 
ఓరుగల్లును వీర లాంఛనముగ 
బలు శస్త్ర శాలలు నిలుపునాడు 
విద్యానగర రాజవీథుల కవితకు 
పెళ్ళి పందిళ్ళు కల్పించునాడు 
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య. 
దిగ్జయస్తంభ మెత్తించునాడు 
ఆంధ్ర సంతతికే మహితాభిమాన 
దివ్య దీక్షా సుఖస్ఫూర్తి తీవరించె 
నామహావేశ మర్ధించి ఆంధ్రులార 
చల్లు దాంధ్ర లోకమున నక్షతలు నేడు” 


ఆంధ్రుల గత వైభవానికి పై గీత పద్యం అక్షరాంజలి ఘటించింది. 
అనేక రంగాల్లో ఆంధ్రులు సాధించిన బెన్నత్యాన్ని ప్రశంసించిన గీతమిది. 


44 నదీ ప్రశస్తి 


తెలుగుతల్లిని, తెలుగునేలను ప్రశంసించిన సినీకవులు ఇక్కడ ప్రవహించే 
నదులను కూడా ప్రశంసిస్తూ గీతాలు రచించారు. ఈ నదుల్లో ప్రముఖంగా 
గోదావరి, కృష్ణానదులు కన్పిస్తాయి. 


(అ) గోదావరి ప్రశస్తి 


రామాయణంలో సీతారామ లక్ష్మణులు పర్ణశాల నిర్మించుకోవడానికి 
అనువైన ప్రదేశంగా గోదావరీ తీరాన్ని అగస్త్య మహర్షి సూచించాడు. 
బుషివంటి నన్నయ గోదావరీ తీరమైన రాజమహేంద్రిలోనే ఆంధ్ర 


76 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


మహాభారతానికి శ్రీకారం చుట్టాడు. శ్రీనాథుడు గోదావరీ ప్రాంతంలోని 
పుణ్యక్షేత్రం మీద ఒక ప్రబంధాన్ని రచించాడు. భావకవులు గోదావరిని 
పౌరుషానికీ, పావిత్ర్యానికీ నెలవుగా సంభావించారు. 


“గోదావరీ పారనోదార వాపుర మఖిల భారతము మాదన్ననాడు...” 
అని కవిసామ్రాట్‌ విశ్వనాథ ఆంధ్ర పౌరుషాన్ని అభివర్షిస్తే... 


“ఉప్పొంగి పోయింది గోదావరీ - తాను 
తెప్పున్న మెగిసింది గోదావరీ...” 


అంటూ అడవి బాపిరాజు వరద గోదావరి పరవళ్లను చూసి 
పొంగిపోయాడు. అనంతరం గోదావరీ సౌందర్యానికి ముగ్దులైన కవులు 
తమ అనుభూతులకు పద్యాలలోను, వచన కవితలలోను, పదాల్లోను రచించి 
ధన్యులైనారు. 


ఇందరి రసహృదయాలను దోచుకున్న గోదావరి అందాలకు చిత్ర 
పరిశ్రమ మాత్రం స్పందించకుండా ఉంటుందా? ఎటొచ్చీ తెలుగు టాకీ 
ప్రారంభమైన ముప్పయ్యవ దశకం ప్రధానంగా నాటక పరివర్తనల యుగం 
కనుక, ఆ తర్వాత వచ్చిన నలభయ్యవ దశకంలో ఎక్కువగా సంస్కరణల 
మీద స్వాతంత్రోద్యమం మీద పరిశ్రమ దృష్టి కేంద్రీకరించింది. కనుక ఆ 
ఇరవయ్యేళ్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గోదావరి వైపు చూడలేదు. అయితే 
ఆ కాలంలో వచ్చిన 'లవకుశిలో గోదావరిని చిత్రీకరించారనీ, దానిలో 
పొరపాటు వల్ల రైలు బ్రిడ్జి కూడా కనిపించిందనీ ఇంటూరి వెంకటేశ్వర 
రావు చెప్పారు. 


తెలుగు సినిమా పాటల్లో మొదటిసారి గోదావరి ప్రసక్తి ' మరదలు 
పెళ్లి (1952) చిత్రంలో- 


పిలిచె గోదారొద్దు, నోరూరించే బందరు లద్దు అనే శ్రీశ్రీ పాటలో 
కనిపిస్తోంది. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ శో 
ఇలాంటివి ఆ తర్వా 'ఎంఎల్‌ఎొ చిత్రంలో - 
“నీ ఆశ అడియాస, నీ బ్రతుకు అమవాస... 
కన్నులలో గోదారి కాలువలే కట్టింది” - ఆరుద్ర 
ల 


కుక్కతోక పట్టి గోదావరీదితే 
కోటిపల్లి కాడ తేలేనయా - కొసరాజు 


మొదలైన పాటల్లో వచ్చినా, ఇవి కాకతాళీయాలు తప్ప గోదావరి 
బెన్నత్యాన్ని వర్ణించడానికి ఉద్దేశించినవి కావు. 


దేశభక్తి గీతాలలో నదుల ప్రాశస్యం ఒక భాగం కావడం - భావగీతాల 
నుంచి సినిమా పాటలకు కూడా ఒక ఒరవడిగా వచ్చింది. ఆ ధోరణిలో 
1952వ సం॥లో పల్లెటూరు చిత్రంలో వాడుకొన్న వేములపల్లి శ్రీకృష్ణ రచన - 


“చెయెత్తి జైకొట్టు తెలుగోడా!.. లో 


“కల్లోల గౌతమి, వెల్లువల కృష్ణమ్మ 
తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు..!” 


- అనే పంక్తులలో కనిపిస్తుంది. 


కొసరాజు . 'కన్యాదానం” (1954) చిత్రంకోసం రాసిన “ఓరోరి 
తెలుగువాడ, ఒయ్యారి తెలుగువాడ...! నృత్య రూపకంలో - 


తుంగభద్ర కృష్ణవేణి, పొంగు లెత్తు గోదావరి 
ముంగిట్లో తిరుగుచుందె, బంగారం పండు చుందె..! 


అనే పంక్తుల్లో నదులవల్ల తెలుగునేల ఎలా సస్యశ్యామలమైందీ 
చెప్పే ఘట్టంలో కూడా ఇలాంటి భావనే కనిపిస్తుంది. 


78 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


- “పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంకోసం పింగళి రచించిన - 


శ్రీమంతురాలివై చెలువొందు మాతా 
మమ్ము దీవించుమా మా ఆంధ్రమాతా 
కృష్ణ గోదావరీ హంద్రి నాగావళి 
తుంగభద్ర పెన్న నదుల పుణ్యమున..! 


అనే పాట కూడా పై కోవకు చెందినదే! 


గోదావరి మీద చిత్ర దీపాలను వెలిగించిన రచయితలందరూ 
అంతకుముందే సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్టులైన ఆత్రేయ, ఆరుద్ర, - 
వేటూరి, సినారె వంటి వారే కావడం విశేషం. 


ఆరుద్ర 'ఆంధ్రకేసరి చిత్రంకోసం రచించిన - 

“వేదంలా ఘోషించే గోదావరి 

అమరధామంలా భాసించే రాజమహేంద్రి!” 

అనే గీతం గోదావరి పావిత్ర్యాన్ని రాజమండ్రి పూర్వ వైభవాన్ని ఆంధ్ర 
మహాభారతావరణాన్ని వివరిస్తూ తెలుగువాడి గర్వాన్ని అతిశయింపజేస్తుంది. 

'కొట్టు కొని పోయే కొన్ని కోటి లింగాలు 

వీరేశలింగ” మొకడు మిగిలెను చాలు...” 

అనే పంక్తుల్లోని శ్లేష వీరేశలింగం పంతులుగారి ఘనతకు నీరాజనం 
పడుతుంది. సహృదయులను పులకింపజేస్తుంది. 


గోదావరీ తీరం ఓ వెన్నెల హారం. ఇక్కడి ప్రకృతి అందానికి ఆకృతి. 
ఈ సీమలో అడుగుపెట్టే మనుష్యులకు ప్రతిరంభాతరువు ఒక రంభా తరుణె 
స్వాగతం చెపుతుంది. ముచ్చట గొలిపే కొబ్బరి ముద్దుగుమ్మల బృందం 
పూర్ణ కుంభాలతో ఎదురొస్తుంది. పావన గౌతమీనది పాదాలకు నీల్లిస్తుంది. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 79 
కోనసీమ కోయిలలు ఆహ్వానం పలుకుతాయి. పండితరాయల వారసుల 
వేద పనసలు గోదావరీ (శ్రుతిలో శ్రావ్యంగా వినిపిస్తాయి. తేనే పనసలు, 
చక్కెర కేళీలు అమృతాన్ని తలపింపజేస్తాయి. పడవ సరంగుల పాటల జానపద 
జావళీల తీయదనాన్ని రుచి చూపిస్తాయి. 


ఆ. కృష్ణానది ప్రశస్తి 


'మహాబలేశ్వర్‌ లో పుట్టి నాలుగు రాష్ట్రాలను తన పుణ్య జలాలతో 
పునీతం చేసిన, కృష్ణానది పేరు చెప్పగానే గుర్తొచ్చేది తెలుగుతేజం, వెనువెంటనే 
విజయవాడ. కృష్ణమ్మ తను నడిచినంత మేర భూదేవిని ' ఆకుపచ్చని చీరతో 
అలంకరించిన అన్నహ్రర్ణమ్మ తన ఒద్దున కొండెక్కి కూర్చున్న కనకదుర్గ దర్శనార్థం 
వచ్చే భక్తజన శ్రేణికి పవిత్ర స్నానాలను సమకూరుస్తున్న పరమ పావని. 
శ్రీశైల మల్లికార్జునుని పాతాళగంగ రూపంలో, అభిషేకిస్తున్న ముక్తిదాయిని. 
నాగార్జునుని బౌద్ధమత బోధనలతో పరవశించి తన జన్మ తరించడానికి 
నాగార్జున సాగరంగా అవతరించిన కర్షక వరప్రదాయిని. 


ఇలా బహుధా తెలుగు నేలకు సేవలందించిన కృష్ణవేణి తరంగిణి తన 
పీయూష ధారలతో సాహిత్య సాంస్కృతిక కళాక్షేత్రాలను కూడా సుసంపన్నం 
చేసింది. 


ఎందరో కవులకూ, కళాకారులకూ స్ఫూర్తినిచ్చిన కృష్ణవేణి 1950 
తరువాత చలనచిత్ర సీమలో కూడా ప్రవహించడం ప్రారంభించింది. 


కృష్ణాతీరంలోని "పెద కళ్లేపల్లి'లో పుట్టిన వేటూరికి తన ఊరన్న, కృష్ణానది 
నీరన్నా అవధిలేని అభిమానం. ఆయన ఆ నదీజలాల మాధుర్యాన్ని తనివి 
తీరా ఆస్వాదించి ఆ తేనెల ఊటలను తన పాటలలో రంగరించారు. దీనికి 
నిదర్శనం 'శంకరాభరణం” (1980) లోని '“రాగర తానం పల్లవి...” అనే 
పాటలోని పంక్తులే 


80 తెలుగు. సినిమా పాటల్లో దేశభక్తి 
కృష్ణా తరంగాల సారంగ రాగాలు 
కృష్ణలీలా తరంగిణీ భక్తిగీతాలు 
సస్య కేదారాల స్వరస గాంధారాలు 
సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు 


నిజంగానే విమల గాంధర్వ స్వరాలే. వేటూరికి కృష్ణతోపాటు 
గోదావరి అన్న అమితమైన మమకారం. అందుకే రెంటికీ సమ ప్రాధాన్యమిస్తూ, 
అవిభక్తంగా భావిస్తూ అనేక గీతాలు రాశారు. 


నా వాలు జడ కృష్ణవేణి 


నా పూలజడ వెన్నెల గోదారి - అమెరికా అల్లుడు 
గోదారి నీ పయ్యెద 
కృష్ణమ్మ నీ వాల్డెడ - సరిగమలు 


ఎందరు ఏద్చిన ఏడుపులో కృష్ణా గోదావరి 
ఎందరి ఆరని కన్నీళ్లో అంతులేని కడలి - మరో సీతకథ 


ఇలా జమిలిగా గాక విడిగా వేటూరి కృష్ణవేణి అందచందాలను 
వర్ణించిన సందర్భాలూ ఉన్నాయి. 'సత్యం” సంగీత నిర్వహణలో 'దశ తిరిగింది” 
చిత్రంకోసం రాసిన పాటలోని ఈ పంక్తుల్ని గమనించండి. 


అందాలనా కృష్ణవేణి, శృంగార రసరాజధాని 


వేటూరి “గంగోత్రి లో కృష్ణానదిని దేవతగా భావిస్తూ 'జీవన వాహిని” 
పాటలో ఇలా రాశారు. 

కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించవద్దని 

యమునకు చెప్పమ్మ సాయమునకు వెనుకాడ వద్దని 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 81 
తెలంగాణాలో పుట్టి కృష్ణవేణీ తీరంలో జరిగిన కథను 'నాగార్జున 
సాగరం” కావ్యంగా మలిచిన (రుస హృదయులు డా॥ సి.నారాయణ రెడ్డి. 
ఆయన దృష్టిలో నది అంటేనే ఒక గతి, కమనీయ (శ్రుతి, రమణీయ జతి. 
నదిపేరు చెపితే అంతగా పరవశించే కవి గనుకనే... “విచిత్ర కుటుంబం” 
(1969) చిత్రంలో కథానాయిక అయిన రష్యా రమణికి కథానాయకుడు 
ఆంధ్రదేశ పురావైభవాన్ని చూపడానికి తెలుగునాట ప్రవహించే జీవనదుల్లో 
జలకాలాడించే సన్నివేశాన్ని ప్రతిపాదించి తదనుగుణంగా - 


ఆడవే జలకమ్ములాడవే 
కలహంసలాగ జలకన్యలాగ... 


అనే అద్భుతమైన గేయాన్ని సమకూర్చారు. 


ఆ పాట రెండో చరణంలో నాగార్జున కొండ (నందికొండ) ఒడిలో 
జాలువారే కృష్ణవేణిని వర్ణించారు. 


నాగార్జునుని బోధనలు ఫలించిన చోట 
బౌద్ధమత వృక్షమ్ము పల్లవించిన చోట 
కృష్ణవేణీ తరంగిణి జారిగుండెయే 
సాగరమ్మె రూపు సవరించుకొను నీట 
ఆడవే - జలకమ్ములాడవే 


పై చరణంలో బౌద్ధమత వైభవానికి సాక్షీభూతమైన కృష్ణానది ప్రాచీన 
వైభవాన్నే గాక, నీరు లేక ఎండిపోతున్న పరిసరాలను చూసి జాలిగుండె 
సాగర రూపంలో జాలుపారిందని ఆ నది అంతరంగానికి చెందిన ఆర్టతను 
కూడా కవి స్పృశించారు. 


ఇక గోపీకృష్ణా మూవీస్‌ వారి కృష్ణవేణి (1974) చిత్రంకోసం 


సి.నా.౦. రాసిన- 


82 . తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


కృష్ణవేణీ, తెలుగింటి విరిబోణీ 
కృష్ణావేణీ, నా ఇంటి అలివేణీ! 


- అనే గీతం కృష్ణానది ప్రవహించినంత కాలం తెలుగునాట 
వినిపిస్తూనే ఉంటుంది. 


సి.నా.రె. 'సిసింద్రీ చిట్టిబాబు (1971) చిత్రంలో ఉపాధ్యాయుడు 
బాలబాలికలను తెలుగు నేలలోని వివిధ చారిత్రక ప్రదేశాలను చూపించిన 
ఘట్టాన్ని? 


బాలలారా రండి - భావి పౌరులారా రండి! 
తరతరాల తెలుగునేల తీరూ తెన్నూ చూడండి! 


అనే పాటగా మలుస్తూ, అందులో నాగార్జున సాగరాన్ని 
అమరావతిని ఈ విధంగా వర్ణించారు. 


కృష్ణవేణి తన గుండె పెంచుకొని 

నిలిచెను సాగరమై నాగార్జున సాగరమై 

అదే అదే అమరావతి - ఆ అమరావతిలో శిలలైనా 
వినిపించును సరిగమలు - పులకించును హృదయాలు 


పై పంక్తుల్లో నాగార్జున సాగరానికి చెందిన వర్ణన ఆ తర్వాత 
'కృష్ణవేణి' లో కూడా పునరావృతమైంది. 


కృష్ణాతీరం ఒక రమణీయ మణిహారం. ఎన్ని వెండి తెరనౌకలు 
విహరించినా తనివి తీరని అక్కడి ప్రకృతి సంపద అపారం. కృష్ణవేణి తెలుగు 
వెలుగులు మూర్తీభవించిన అలివేణి, తన తళుకులతో వెండితెరను వెలిగిస్తున్న 
సినీ రాజధానికి మహారాణి! 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 83 
4.5 మేలుకొలుపు గీతాలు 


ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కాంక్షించడంతో సరిపోదు, 
ఆం(్రుల బెన్నత్యాన్ని కీర్తించడం చాలదు, తదాశయ సాధనకోసం 
ఉద్యమించాలి. ఉద్యమ చైతన్యవంతుల్ని చేయడానికి ప్రజల్ని మేల్కొలపాలి. 


జు 
అందుకే... తెలుగు సినీకవులు కొన్ని మేలుకొలుపు గీతాలను కూడా 


వీరగంధము తెచ్చినామయా 
వీరులెవరో లేచి రందయా 
శూరు లెవరో లేచి రందయా ॥1వీర॥ 


వీరగంధము పూసుకుంటాం 

వీర రక్తము ధారపోస్తాం 

'ప్రతాపరుద్రులు బాలచండ్రులు 

ఖడ్గతిక్కనలు కాటంరాజులు 

పటు పరాక్రములు పాపారావులు 

జన్మించిన యీ జాతివీరులం 11వీర!! 
పిరికి పందలై తిరిగేవారూ 

చావంటే అదడలెత్తే వారూ 

ముసుగు వేసుకుని మూలకొరుగుడీ 

గాజులదాల్సి కదలకుండుడీ' వీర 


జేసింది. ఈ గీతంలో ఉద్యమోన్ముఖులైన వీరులకు వీరగంధము పూసే 


స్వనాన్ని “'తిపురనేని" గానం చేశారు. 


పై గీతం ఆంధ్రుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని ఇనుమడింప 


84 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


46 ఆంధ్రరాష్ట్ర పోరాట గీతాలు 


దేశానికి స్వాతంత్ర్యమైతే వచ్చింది కాని ఆంధ్రరాష్ట్ర మేర్ప్చడలేదు. 
తెలుగు ప్రజలకు నిరాశే మిగిలింది. సహజంగానే తెలుగు కవులు పిడికిళ్ళు 
బిగించారు. ఎంతటి త్యాగానికైనా వెనుదీయరాదనీ, భాషా ప్రాతిపదికపై 
తమ సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలనీ వ్యాసాల ద్వారా, ఉపన్యాసాల 


ద్వారా, పద్యాల ద్వారా, గేయాల ద్వారా ప్రబోధించారు. 
తెలుగు సినిమా కవులు కూడా ఈ కోవలోనే నడిచారు. 


“తెలుగు తల్లికి స్వాతంత్ర్యం తేజమొసగ 
హృదయ బలివేదిపై వెలిగించినారు 
రుధిర హారతి తెలుగు శూరులు; నగార 
చాటుమో తండ్రి, దేశదేశాల వేగ! 
కనుల జలజల బాప్పముల్‌ కార్చుచున్న 
తల్లివదనమ్ము కనలేము, తాళలేము 
కలము ఖడ్గమ్ము పూనెడు కరములెత్తి 
పిలచుచున్నాము రారమ్ము తెలుగువీర! 
పరుల ఛిక్షచే బ్రతికెడు ప్రాణికింక 
లేదు కన్నీట విజయార్ధ రేఖ మొకటి 
పోదు దాస్యము స్వార్ధము పోవకున్న 
రాదు మోక్షము బానిస రాష్టమందు” 


బానిస సంకెళ్ళలో బంధింపబడిన తెలుగు తల్లికి స్వేచ్చా 
స్వాతంత్ర్యాలు కల్పించడానికి కలాలను, ఖడ్జ్ధాలను చేబూని కదలి 
రావలసిందిగా తెలుగు సోదరులకు పై గీతంలో జూ! సముద్రాల 


పిలుపునిచ్చాడు. 


1. జయం మనదే, త్రిపురనేని, 1956. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 85 


4.7 ఆంధ్ర జాతీయ గీతాలు 


తెలుగు (ప్రజల్లో ఆంధ్ర జాతీయాభిమానాన్ని పెంపొందించి, 
ఆంధ్రోద్యమ వ్యాప్తిలో ఆనాటి మూడుకోట్ల ఆంధ (ప్రజానీకాన్ని 
భాగస్వాములను చేయవలసిన తరుణం ఆసన్నమయింది. జాతీయోద్యమ 
ప్రధాన స్రవంతిలో పడి నలుగుతున్న ఆంధ్రోద్యమానికి కొత్త జవాన్నీ జీవాన్నీ 
పోయాల్సిన సమయం అరుదెంచింది. ఇలాంటి సమయంలోనే తెలుగు 
సినీకవులు చక్కటి ఆంధ్ర జాతీయ గీతాల్ని రచించారు. 


చేయెత్తి జైకొట్టు తెలుగోడా 
గతమెంతొ ఘనకీర్తి కలవాడా 


వీర రక్తపు ధార 
వారపోసిన సీమ 
పలనాడు నీదెరా 


వెలనాడు నీదెరా 


బాలచంద్రుడు చూడ ఎవరోయ్‌ 
తాండ్ర పాపయ కూడ నీవాడోయ్‌ 


నాయకీ నాగమ్మ 

మల్లమాంబా మొల్ల 

మగువ మాంచాలనీ 

తోడబుట్టిన వాళ్లె 

వీరవనితల గన్న తల్లేరా 

ధీర మాతల జన్మ భూమిరా | చేయెత్తి జైకొట్టు! 


కల్లోల గౌతమీ 
వెల్లువల కృష్ణమ్మ 


86 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
తుంగభద్రా తల్లి 
పొంగి పారిన చాలు 


ధాన్యరాసులె పండు దేశాన 
కూడు గుద్దకు కొదవ లేదోయ్‌ 


ముక్కోటి బలగమోయ్‌ 
ఒక్కటై మనముంటె 
యిరుగు పొరుగులోన 
వూరు పేరుంటాది 


తల్లి ఒక్కతె నీకు తెలుగోడా! 
సవతి బిడ్డల పోరు మనకేలా? 


పెనుగాలి వీచింది 

అణగారి పోయింది 

నట్లనడి సంద్రాన 
ల 

నావ నిలుచుందాది 


చుక్కాని బట్టరా తెలుగోడా! 
నావ దరి జేర్చదా మొనగాడా!' | చేయెత్తి జైకొట్టు! 


ఈనాటికీ తెలుగు ప్రజల నోళ్ళలో గూడుకట్టుకున్న గీతమిది. దీనిలో 
బాలచంద్రుని, తాండ్ర పాపని, కాకతీయ రుద్రమ్మ - మల్లమాంబా - 
మాంచాలల వారుసుడైన తెలుగువాడిని కీర్తించాడు కవి. 


“పాడరా ఓ తెలుగువాడా! 

పాడరా ఓ కలిమిరేదా! 

పాడరా మన తెలుగు దేశపు 

భవ్య చరితల దివ్యగీతం 1॥పాడరా॥ 





1. పల్లెటూరు, వేములపల్లి, శ్రీకృష్ణ 1952. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 87 


యుగ యుగంబుల నుండి 

బంగరు గంగ నిచ్చెడు గౌతమీనది, 

కోహినూరును కురుల సందున 

ముడిచి కులికిన కృష్ణవేణీ, 

హొయలుగా రతనాల సీమను 

ఓలలాడిన తుంగభద్రా, 

సొగసు గూర్చును తెలుగుతల్లికి 

సుఖము గూర్చును తెలుగువారికి 1॥పాదరా॥ 


అంటూ కొండేపూడి గానం చేసిన ఈ గీతంలో కేవలం గత వైభవాన్ని 
ప్రశంసించడమే కాకుండా నాటి సిరిసంపదలను సద్వినియోగ పరుచుకుని, 
భవిష్యత్తులో తెలుగుసీమను స్వర్గతుల్యము చేసుకుందామన్న భావం, త్రికాల 
సత్యమైన సంకల్పం నిక్షిప్తమై ఉంది. ఆధునిక సాహిత్యోద్యమ వైతాళికులైన 
కందుకూరి, గురజాడ, గిడుగులను ప్రశంసించడాన్ని బట్టి 1945 నాటికి 
సాహిత్యకారులపై పడిన అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రభావం కూడా 
స్పష్టమౌతోంది. 


48 రాష్రోదయ గీతాలు 


అమరజీవి ఆత్మార్పణం, నెహ్రూ గారి మార్చి 25 ప్రకటన తర్వాత 
ఆంధ్ర నాయకులు అనేక తర్జన భర్దన తరువాత 'కర్నూలొలో రాజధాని, 
గుంటూరులో రాష్ట్ర హైకోర్టు నెలకొల్పడానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ 
పార్టీ నాయకత్వం మాత్రమే ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. కమ్యూనిస్టు 
పార్టీ, కృషికార్‌ లోక్‌ పార్టీ, సోషలిస్టు పార్టీ మొదలైనవి ఈ నిర్ణయాన్ని 


నిరసించాయి. 


రాష్ట్ర కాంగైస్‌ నాయకత్వ నిర్ణయాన్ని కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం 
బలపరిచింది. 19538 అక్టోబర్‌ 1న తాత్మాలిక రాజధాని కర్నూల్‌గా భారత 
ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆంధ్ర రాష్ష్రాన్ని ఆవిష్కరించారు. 


1. అంతా మనవాళ్ళే, కొండేపూడి లక్ష్మీనారాయణ, 1954. 


88 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
మహోదయం - నవోదయం - శుభోదయం 
మహోదయం - మహోదయం 
ప్రపంచ శాంతికి - ప్రమోదక్రాంతికి 
ప్రభాతకాంతుల నవోదయం 
రాయలసీమా సర్మారులలో 
తీయని మంగళ జయగీతం 
కళింగాంధ్రలో తెలంగాణలో 
కమ్మని సఖ్యత సంగీతం 1మహోదయం॥ 


చెలిమి కలిమితో తెలుగు వెలుగులే 

దశదిశలను వెద జల్లాలోయ్‌ 

జిలుగుపోని మన జాతి గౌరవము 

నిరులు పూచి విరజల్లాలోయ్‌! [మహోదయం॥ 


అంటూ ఆంధ్రమాతకు అప్పటి సినీకవులు జోహారులర్ప్చించారు. 
రాయలసీమ, కళింగాంధ్ర, తెలంగాణాలు సమైక్యతా గీతమాలపించాలని 
పై. గీతంలో కవి హితవు పలకడం కన్పిస్తుంది. 


4.9 విశాలాంధ్ర కాంక్షా గీతాలు 


“విశాలాంధ్ర కావాలని మొట్టమొదటి సారిగా 1946లో కమ్యూనిస్టు 
పార్టీ పిలుపు నిచ్చింది! ఆ తరువాత మామిడిపూడి వెంకట రంగయ్యగారు 
కూడా తెలంగాణా కలిసిన ఐక్య ఆంధ్రరాష్ట్రాన్ని గురించి సూచించారు. 
భాషా ప్రాతిపదికపై రాష్ష్రాల నిర్మాణం వివిధ జాతుల స్వయం నిర్ణయాధికార 
సూత్రాధారమై ఉండాలని కమ్యూనిస్టు పార్టీ వాదించింది. చారిత్రాత్మక 
తెలంగాణా సాయుధ పోరాట లక్ష్యాలలో “విశాలాంధ్ర నిర్మాణ కాంక్ష 
ఒకటి. సాయుధ పోరాట కాలంలోనే 1949 ఆఖరు నెలల్లో విజయవాడలో 
కమ్యూనిస్టు పార్టీ “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” నినాదాన్ని విసృతంగా 





1. జాతకఫలం, తోలేటి, 1954. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 89 


ప్రచారం చేసింది. ఈ నినాదం వల్లే 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ 
లా ల ల 
అఖండ విజయం సాధించింది. 


0(ధ్ర జననీ - విశాలాంధ్ర ధరణి 

స్య సుశ్యామ సౌందర్య రమణీ 

సర్వతంత్ర స్వతంత్రావనీ 

సకల విశ్వప్రజా శాంతికామినీ 

సంగీత సాహిత్య శాస్త్ర సంవర్ధినీ 

సకల కళా కవిత లలిత గీర్వాణీ 

కృష్ణ గోదావరీ పెన్న కావేరీ 

తుంగభద్రోత్తుంగ భంగతరంగిణీ 

నన్నయ తిక్కన పోతన శ్రీనాథ 

కవిలోక కావ్యావలోకనాలోలినీ! జై! 


బఖయి ణి గు 
బ్‌ 


న్స్‌ 


అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్భణతో ఆంధ్రరాష్ట్రం వచ్చిన తర్వాత 
“విశాలాంధ్ర ధ్యేయం పై గీతంలో కనిపిస్తుంది. 


ఆా 


కన్యాదానం (1955) లో కొసరాజు రచించిన ఓరోరి తెలుగువాడా, 
ఒయ్యారి తెలుగువాడ అనే నృత్యరూపకం ముగింపులో - 


ఒక్క త్రాటిమీద నడిచి 
ఒక్క మాటమీద నిలిచి 
అమరజీవి శ్రీరాములు 
త్యాగమ్మును మదిదలచి 
విశాలాంధ్ర సాధించరా ఓ చిన్నవాడ 
విజయభేరి మైోగించరా 11 ఓరోరి॥ 
అని విశాలాంధ్ర సాధన ఆశయం స్పష్టం చేయబడింది. 
1. “ఆంధ్రప్రదేశ్‌ అవతరణ” (వ్యాసం), ప్రొ॥ కె. వెంకటేశ్వర్లు, కె. రవి, 
“ఆంధ్రప్రదేశ్‌ దర్శిని. - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌. 


90 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


4.10 ఆంధ్రావతరణ గీతాలు 


1954 నాటికి హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో విశాలాంధ్ర 
మహాసభలు వెలిశాయి. 1954 జూన్‌ 13, 14 తేదీల్లో జరిగిన విశాలాంధ్ర 
నదన్సులో మాడపాటి హనుమంతరావు పాల్గొని 'విశాలాం(ధ్ర'కు 
పిలుపునిచ్చారు. అప్పటి తెలంగాణా ప్రాంత ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల 
రామకృష్ణారావు విశాలాంధ్ర నిర్మాణం విషయంలో శానననభ్యుల 
అభిప్రాయాన్ని కూడగట్టడంలో విశేషమైన కృషి చేశారు. ఒకవైపు కమ్యూనిస్టు 
పార్టీ, మరోవైపు “అఖిలభారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌' విశాలాంధ్ర 
నిర్మాణావశ్యకత విషయంలో ప్రజాభిప్రాయాన్ని, కార్మిక వర్గ అభిప్రాయాన్ని 
అనుకూలంగా మలచడంలో తమవంతు చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. 
1955 అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో బెజవాడ 
గోపాలరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వెంటనే ఆంధ్ర - తెలంగొణా 
ప్రాంతాలను విలీనం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 


విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ తెలుగునేల నాలుగు చెరుగులా 
వ్యాపిస్తున్న ప్రజాభిమతాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956 ఆగష్టు 10న 
'విశాలాంధ్రికు బదులు 'ఆంధ్రప్రదేశ్‌ గా రాజ్యాంగ చట్టపు 7వ సవరణ 
బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఫలితంగా 1956 నవంబర్‌ 1న 
హైదరాబాద్‌ రాజధానిగా 'ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. 


ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ కవులు సినిమాల్లో 
పాటలు రచించారు. 


ఉదాహరణకు - 


ఆంధ్రరాష్ట్ర మవతరించెనోహో! 
అంధయుగం బంతరించెనోహో! 
నలువైపుల చీకటి నా 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ 91 


చాటాడు. 


త్తీక్షేే 


గులు ప్రాకిన, ద్వేష విష 

మ్ములు దూకిన, నీల నిషా 

నిలయంలో నేటి కుష 

స్సులు లేచెనహో, సుమన 

స్సులు పూచె నహోహో! 1॥ఆం(ధ్ర॥ 


సింధూరం వోలె తెలుగు - సీమ నేడు విలసించెను 
మందారం వోలె తెలుగు - మాట నేడు వికసించెను 
సంగీతం వోలె తెలుగు - నింగి నేడు నినదించెను 
“జలపాతం” వోలె తెలుగు 
జాతి నేడు ప్రవహించెను 
ఆంధ్ర రాష్ట్ర మవతరించె నోహో 
ఆంధ్రయుగం బంతరించె నోహోగ 


నూత్నయుగోదయమని పై గీతంలో జూనియర్‌ సముద్రాల ఎలుగెత్తి 


సమైక్యాంధ్ర గీతాలు 


దాదాపు అర్ల శతాబంపాటు అటు బ్రిటీష్‌ ప్రభుత్సంతోనూ, ఇటు 
థి ద్ద ఏ 


నిజాం ప్రభుత్వంతోనూ పోరాడి సాధించుకున్న విశాలాంధ్ర రాష్ష్రాన్ని ఒకవైపు 
రెండు వేర్పాటువాద ఆందోళనలు కుదిపి వేస్తుంటే, మరోవైపు సమైక్యాంధ్ర 
పరిరక్షణకోసం సమరభేరి మోగించిన సినీకవులు కూడా ఉన్నారు. 


“తెలుగు వీర మాగాణికి 

తిరుగులేని వారసులం 

సామ్యవాద గమ్యానికి - సాగిస్తాం మా పయనం! 
కులం మతం (ప్రాంతాలను 





క్షే 


అగ్గిరాముడు, ఆచార్య ఆత్రేయ, 1954. 


92 తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 


అల్పబుద్ధి మాకులేదు 

తెలుగుజాతి ఐక్యతకై - తెగువ జూపి పయనిస్తాం 
మృత యోధుల క్రొన్నెత్తుట 

ఫలియించి చిరస్వప్నం 

విశాలాంధ్ర రమ్యావని - విరబూసిన త్యాగసుమం”* 


పోరునష్టం పొందులాభం అన్నట్లు ఆంధ్రులు సఖ్యంగా ఉంటే 
విశాలాంధ్ర వీర మాగాణి అని కవి పై గీతంలో నినదించాడు. 


4.12 తెలుగు భాష బెన్నత్య గీతాలు 


“దేశభాష లందు తెలుగు లెస్స అన్న శ్రీనాథుడి భావాన్ని సినీకవులు 
కూడా తమ పాటల్లో పలికించారు. “అమెరికా అమ్మాయి” (1976) లో 
దేవులపల్లి *'పాడనా తెలుగుపాట పరవశమై మీ యెదుట నా పాటి - 
అంటూ ఒళ్ళంత ఒయ్యారి కోక, కళ్ళకు కాటుక రేఖ, ఘల్లు ఘల్లుమనే 
కడియాల అందెలు మొదలైన తెలుగు పడుచుల సంస్కృతీ సంప్రదాయాలతో 
పాటు తెలుగు భాష మార్ధవాన్నీ, బెన్నత్యాన్నీ వర్ణించడం... అదీ ఈ పాట 
విదేశీ యువతి నోట సినిమాలో పలికించడం విశేషం. పాడనా తెలుగు 
పాట... పరవశమై... నే పరవశమై 


మీ ఎదుట ఈ పాట... పాడనా తెలుగుపాట... 
కోవెల గంటల గణగణలో... గోదావరి తరగల గలగలలో 
మాపుల తోపుల మూపులపైన... మసలే గాలుల గుసగుసలో ॥పాడనా॥ 


మంచి ముత్యాలపేట... మధురామృతాల తేట... ఒకపాట 
త్యాగయ్య క్షేత్రయ రామదాసులు... తనివితీర వినిపించినదీ 
నాడునాడులా కదిలించేదీ... వాడవాడలా కరిగించేదీ... 

చక్కెర మాటల మూట... చక్కని తేనెల ఊట... ఒకపాట... ॥॥పాదనా॥ 


2. భూమికోసం, శ్రీశ్రీ, 1974. 


తెలుగు సినిమాల్లో ఆంధ్రోద్యమ గీతాలు - విశ్లేషణ ౦ 


ఒళ్ళంత వయ్యారి కోకు. కళ్ళకు కాటుక రేఖ... మెళ్ళో తాలి... 
కాళ్లకు పారాణి... మెరిసే కుంకుమ బొట్టు... ఘల్లుఘల్లున 
కడియాలందెల... అల్లనల్లన నడయాడే... తెలుగుతల్లి 
పెట్టనికోట... తెలుగునాట ప్రతినోట... ఒకపాట.... 1; పాడనా।॥ 


సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అమెరికా 
అమ్మాయి”. కథాపరంగా అమెరికా నుంచి భారతదేశం వచ్చిన కథానాయిక 
(దేవయాని) మన సంస్కృతీ సాంప్రదాయాలకు మురిసిపోయి ముచ్చటపడి 
నాట్యాన్ని అభ్యసించి వేదికపై నృత్య రూపకం ప్రదర్శిస్తుంది. ఆ సందర్భానికి 
అనువుగా తెలుగింటి ఆదపడుచు ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో తెలిపే 
గీతాన్ని 'పాడనా తెలుగుపాట” అనే మకుటంతో వ్రాసారు భావకవితా చక్రవర్తి 
దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెలుగుభాషకి పట్టాభిషేకం చేసిన పాట. తెలుగుజాతికి 
దేవులపల్లి అందించిన అమూల్యమైన కానుకగా ఈ పాటను వర్ణించవచ్చు. 


తెలుగుభాష తీయదనం 
తెలుగు జాతి గొప్పదనం 
తెలుసుకున్న వాళ్లకు 
తెలుగే ఒక మూలధనం 
తల్లిదండ్రి నేర్చినట్టి మాతృభాషరా 
తెలుగు మరచిపోతే వాళ్లని మరచినట్లుగా 

. యిది మరువబోకురా 
అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది 
నాన్నా అన్న పదములో అభిమానం జనిస్తుంది 
మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? 
మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది 
అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది 
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? 


1. ఉక్కు సంకెళ్ళు, కె. రాజేశ్వర రావు, 1974. 


ఫడ్మ 


తెలుగు సినిమా పాటల్లో దేశభక్తి 
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు - కానీ, 
నీ భాషలోనే నువ్వు సంభాషించు 
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా 
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ 
బుణం తీర్చరా! కొంత బుణం తీర్చరా! 
మా తెలుగు తల్లికి మల్లెపూదండా 
మా కన్నతల్లికి మంగళారతులు 11తెలుగు!। 
కొమ్మల్లో పక్షులన్నీ తమ కూతలు మార్చుకోవు 


భూమిపైన ప్రాణాలన్ని తమ భాషను మరువలేవు 


(జీ 


మనుషులమై మన భాషకు 

ముసుగును తగిలిస్తున్నాము 

ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు 
పొరుగు ర్యాష్ట్ర కవులు కూదా తెలుగును తెగ పొగిడినారు 
ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము 
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు 

అది భాషా ఆచారాలకు మింగేయ్యొద్దు తెలుగు! 
తల్లి తండ్రీ నేర్పినట్టి మాతృభాషరా 

ఉగ్గుపాల భాషపలికేందుకు సిగ్గు పదకురా 

వెనక్కి తగ్గమాకురా 

తెలుగుభాష తీయదనం 

తెలుగుజాతి గొప్పదనం 

తెలుసుకున్న వాళ్లకు 

తెలుగే ఒక మూలధనం 

మమ్మి డాడీ అన్నమాట మారుద్దామురా 

అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా 

ప్రతిజ్ఞ పూనుదామురా!' 





1. అమెరికా అమ్మాయి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, 1978. 


తెలుగు సినిమాల్లో ఆ ౨ గీతాలు - విశ్లేషణ 05 

తెలుగుభాష గొప్పదనం ప్రతి చరణంలోను కనిపించే పాట ఇది. 
అమ్మా నాన్న అన్న పిలుపులోని మాధుర్యం ఇంగ్రీషు భాషలోని మమ్మీ డాడీలో 
కనిపించదని కవి పై గీతంలో తెలియజేశాడు. మాట్లాడలేని పక్షులు కూడా 
తమ కూతలు మార్చుకోవు. కాని మాట్లాడగలిగే శక్తి ఉన్న మానవుడు మాత్రం 
మాతృభాషను విస్మరిస్తున్నాడన్న వ్యంగ్యాన్ని పై గీతంలో చంద్రబోస్‌ అనే 
రచయిత ధ్వనింపజేశాడు. 


దేశాన్నీ భాషనూ ప్రేమించని వాళ్ళు అరుదు. అయితే వెండితెర 
పాటలకంటే ముందుగా తెలుగుతల్లి గళసీమను ఎన్ని కవితా హారతులు 
అలంకరించినా... వెండితెర పాటలకు వచ్చిన ప్రాచుర్యం వాటికి రాలేదు 
అన్నది నగ్న సత్యం. ఆకాశవాణి, దూరదర్శన్‌, ఇతర టీవీ ఛానల్స్‌కు నవంబరు 
1వ తారీఖు ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం రోజు మరియు తెలుగుభాషకు 
ప్రాధాన్యమున్న సందర్భాలలో తెలుగు సినిమాలలో వచ్చిన గీతాలనే వాడుకోవడం 
కన్పిస్తుంది. దీనివల్ల 'సినిమా మీడియా' కున్న అనితర సాధ్యమైన శక్తి ఆశక్తికి 
దోహదం కల్గించే ఈదేశభక్తి గీతాలకు ప్రజలు ఎప్పుడు నీరాజనాలు పడతారన్నది 
నిజం ఇప్పటికి విశేష ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. 


01201. ౧2౮6 


01201. ౧2౮6 





న 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 


న య గ! 





క 
౪90 : ౪0404.1610090202660%/.౧61 


